జీవిత సూక్ష్మాలు 


రచన తటవర్తి బీరరాఘవరావు 
మొదటి ముద్రణ : మే, 2008 

ప్రతులు 2000 

రెండవ ముద్రణ : ఫిబ్రవరి, 2009 

ప్రతులు : 3000 

మూడవ ముద్రణ : నవంబరు, 2010 

ప్రతులు : 3000 

నాల్గవ ముద్రణ : నవంబరు, 2011 

ప్రతులు : 3000 

వెల : రూ.60/-లు 


ముద్రణాలయం : చైతన్య గ్రాఫిక్స్‌, 
ఆంధ్రాబ్యాంక్‌ రోడ్‌, భీమవరం-534201. 
సెల్‌ : 9848393179, 9849393179 


ల అయాం. 


పుస్తకముల కొరకు : 
తటవర్తి వీర రాఘవరావు 
తటవర్తి వారి వీధి, 


భీమవరం - 534 201. ప॥గో॥జిల్లా. 
ఫోన్‌ : 08816-234353, సెల్‌ : 94901 71853 


email : balajipyramid.bvrm@gmail.com 


ir 
nn 
శ 
శ 


18. “నరకం-స్వర్గం-మోక్షం" 
19. “ఏదైనా పదే పదే చూస్తేనే పొందాలనే కోరిక కలుగుతుంది!" 
20. “మేలుకోవాలి!” 

21. “మాయా మోహంలో చిక్కుకోకూడదు!" 

22. “హీరో ఎవరో? జీరో ఎవరో? తెలుసుకోవాలి!" 

23. “తరించాలంటే ధ్యాన సాధన చెయ్యాలి!" 

24. “పేరు కోసం ప్రాకులాడవద్దు" 

25. “చెయ్యడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి!” 

26. “ఆలోచించండి!” 


27. “సృష్టిలో అన్నీ వున్నాయి" 

28. “ఇస్తుంటే వస్తూంటూంది!" 

29. “నాణేనికున్న బొమ్మను చూడటం కాదు - 
కనపడని బొరుసును కూడా చూడాలి!" 

30. “యద్భావం తద్ధవతి” 

31. “తేలికగా ఫలితం పొందే మార్గం!" 

32. “మనం చేసే మంచి పని భగవంతునికి తెలిస్తే చాలు!” 

33. భగవంతుడే మన నిర్ణయాన్ని కాదనడు! 

34. “భగవంతుని తెలుసుకోవాలి!" 

35. దృష్టి దేని మీద వుండాలి? 

36. “గుడ్డిగా అనుకరించకూడదు!” 

37. “జీవితంలో మార్పు గమనించాలి!” 

38. “భగవంతుడు చెప్పింది - మానవుడు చేసేది!” 

39. ఎవరు లాభం పొందుతారు? 

40. “భగవంతుని పొందితే సమస్తమూ పొందినట్లే” 

41. “సూక్ష్మాలు గ్రహించాలి!” 

42. ఇహంలో లఘువే పరంలో ప్రభువు! 

43. సూక్ష్మమే శక్తివంతమైనది! 

44. పాపమంటే ఏమిటి 

45. “సమభావమే సరైన భావన" 

46. మరిచి పోకూడదని “జీవిత సూక్ష్మాలు” 


62 
64 


66 
68 
71 
73 
74 
76 
78 
80 
83 
86 
89 
91 
93 
95 
97 
99 
101 
103 


105 
127 
149 
169 
187 


మానివుడంటి? 


మానవుడంటే చాలామంది కనబడే దేహం అనుకుంటారు. 
అందుచేత దేహం గురించే ఆలోచిస్తారు. దేహం గురించే కష్ట పడతారు, 
పాటుపడతారు. అంటే దేహ ఆరోగ్యం, దేహ సుఖం, దేహ ఆనందం 


ఎవరిని చూనినా ఇంతమటుకే ఆలోచిన్తున్నారు. అంతకన్నా 
ఆలోచించడం లేదు. 

గమనిస్తే చదివే చదువులు, నేర్చుకునే రక రకాల విద్యలు అన్ని 
దేహలాభానికి సంబంధించినవే. దేహ సుఖానికి సంబంధించినవే. 
అలా పంచ ఇంద్రియాల ద్వారా రకరకాల సుఖాలు అనుభవించాలని 
కోరుకుంటూంటారు. అలా జీవించినంతకాలం ప్రయత్తిస్తుంటారు, 
తాపత్రయ పడతారు. 

గమనిస్తే మానవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు 
సంపాదించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్యమధ్య దేహనికి రోగాలు 
వస్తుంటాయి. ఒక్కొక్కసారి దీర్ణకాలిక రోగాలు కూడా వస్తాయి. రోగాలు 
వచ్చినపుడు రోగబాధ భరించలేక ఆ రోగం నుంచి బయట పడటానికి 
రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డాక్టర్లను ఆశ్రయిస్తారు. ఇంకా 
రకరకాల విధానాల ద్వారా, అంటే వాకింగులు, యోగాననాలు, 
ఎక్సర్‌సైజులు , ప్రకృతి ఆహర నియమాల ద్వారా రోగాలు నుంచి 
బయటపడటానికి ప్రయత్తిస్తారు. ఒక్కోసారి బైటపడగలుగుతారు. 
ఒక్కోక్కసారి అదే రోగంతో దీర్ణకాలం బాధపడుతూంటారు. ఒకోసారి 
ఏమి చెయ్యాలో దిక్కు తోచక ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు 
ఆశ్రయిస్తూంటారు. 

ఇలా ప్రపంచవ్యాప్తంగా అంతా దేహనికే ప్రాముఖ్యం ఇవ్వడం 
వల్ల, ఇంద్రియాలను సుఖపెట్టే ఎనో ప్రక్రియలు వచ్చాయి. నేత్రాలకు 
ఆనందం కలిగించే సినిమాలు, టి,విలు వచ్చాయి. చెవుల ద్వారా 
వినటానికి అనేక రకాల సంగీతం, పాటలు, మ్యూజిక్‌లు వచ్చాయి. వాసన 
చూడటానికి రకరకాల సువాసనలు కనిపెట్టారు. అలాగే తినటానికి, 


రుచికరమైన రకరకాల వంట కాలు, పదార్థాలు తయారు చెయ్యబడ్డాయి. 
అలాగే స్టర్మ సుఖం కోసం ఎసిలు, ఫోమ్‌బెడ్డు, లాంటివి వచ్చాయి. వాటిని 
అమర్చుకుని శారీరక సుఖాలు అనుభవిస్తున్నారు. ఇలా ఎన్నో ప్రక్రియల 


దేహం గురించి, రోగాల గురించి తమ జీవితమంతా ఫణంగా పెట్టి 
రకరకాల ప్రయోగాలు చేసి, క్రొత్త క్రొత్త వైద్య విధానాలు, మందులు 
కనుక్కుంటున్నారు. వ్రవంచవ్యావ్తంగా ప్రభుత్వాలు, మేధావులు, 
సైంటిస్టులు, నిరంతరం దేహ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఇంకా 
చేన్తూనే వున్నారు. 

అలా మానవులమీదే కాకుండా జంతువులమీద కూడా 
ప్రయోగాలు చేస్తున్నారు. ఎలకలమీద, ఇతర జంతువులమీద ప్రయోగాలు 
చేస్తున్నారు. దేహనికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? వచ్చిన రోగాలు 
ఎలా తగ్గించాలి? ఏ మందులు వాడాలి? ఏవి ప్రయోజనకరం? అంటూ 
నిరంతరం కృషి చేస్తూనే వున్నారు. 


చేసినా, జీవితంలో ఇంకా దుఖం వుంటూనే వుంది. దుఃఖం లేకుండా 
ఎవరి జీవితం ఉండటం లేదు. 

అంటే మనశ్శాంతి, టెన్షన్‌, డిప్రెషన్‌ లాంటి వాటితో దుఖాన్ని 
పొందుతున్నారు. అలాగే ఎన్నో సమస్యలు, అంటే కుటుంబ సమస్యల 
వల్ల, కోరికలు నెరవేరక, ఎన్నివున్నా తృప్తి లేక దుఃఖాన్ని పొందుతున్నారు. 
నిత్యం అన్నిటికీ భయపడుతూ, కోపం, ద్వేషం, అసూయ అనే గుణాలవల్ల 
దుఖాన్ని పొందుతున్నారు. తనకున్న అలవాట్లు, అంటే మధ్యం, జూదం, 
వ్యభిచారం లాంటి వాటివల్ల కూడా దుఃఖాన్ని పొందుతున్నారు. 

మానవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రీసెర్టిలు చేసినా దుః 
ఖం లేకుండా జీవితం వుండటం లేదు. కారణం మానవులు దేహం 


గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. రీసెర్చి చేస్తున్నారు కానీ జీవితం 
గురించి ఆలోచించడం లేదు, రీసెర్చి చెయ్యడం లేదు. 


ఎన్ని సౌకర్యాలు వున్నా దుఃఖం వుంటే వాటివి అనుభవించలేరు కదా? 
అనుభవించలేని వారికి ఎన్ని సుఖాలు వున్నా ప్రయోజనం లేదు కదా? 
అందుచేత జీవితం గురించి ఆలోచించాలి! అధ్యయనం చెయ్యాలి! 
జీవితానికి సంబంధించిన విద్యనే ఆధ్యాత్మిక విద్య అంటారు. 
ఆధ్యాత్మిక విధ్య అభ్యసించిన వారికి; జీవితానికి సంబంధించిన ఎన్నో 
విషయాలు, రహన్మాలు తెలుస్తాయి. జీవితానికి సంబంధించిన ఎన్నో 
నూక్ష్మాలు తెలుస్తాయి. ఎలా జీవించాలో! తెలున్తుంది. ఎలా 


అని కూడా తెలుస్తుంది. 

ఇంకా కనబడే భూలోకమే కాదు కనబడని లోకాలు వున్నాయి. 
సృష్టిలో కోటానుకోట్ల లోకాలు వున్నాయని తెలుస్తుంది. మానవునికి 
కనబడే జీవితమే కాదు, కనబడని జీవితం కూడా వుందని తెలుస్తుంది. 
ఇంకా మానవుడంటే కనబడే దేహం ఒక్కటే కాదు, కనబడని మనస్సు, 


అసలు వీటన్నిటికీ మూలం 'ఆత్మ' అని కూడా తెలుస్తుంది. ఆత్మ లేకపోతే 
దేహం శవమవుతుందని కూడా తెలుస్తుంది. ఇంకా కనబడే దేహం 
చనిపోతుంది. కనబడని 'ఆత్మ'కు చావు లేదని తెలుస్తుంది. ఇంకా ఎన్నో 
“జీవిత సూక్ష్మాలు” తెలుస్తాయి. 

ఇలా జీవితం గురించి రీసెర్చి చేసిన వారినే “ఆధ్యాత్మిక 
శాస్త్రవేత్తలు” అంటారు. జీవితం గురించి సంపూర్ణ అవగాహన వున్నవారు 
వీరే! వీరిని యోగులు, యోగీశ్వరులు అని కూడా అంటారు. వీరంతా 


7 


మానవుని దుఃఖానికి కారణం తెలుసుకున్న వారు. తాత్కాలికంగానే కాదు, 


తెలుసుకున్నారు. మానవునికి కనబడే జీవితమే కాదు, కనబడని జీవితం 
కూడా వుందని తెలుసుకున్నారు. దేహం చనిపోతుంది, మనకు చావు 
లేదు అని తెలుసుకున్నారు. 

అలాంటి యోగులు, యోగేశ్వరులే మనం ఆరాధించే కృష్ణుడు, 
బుద్దుడు, జీసన్‌, మహవీరుడు, గురునానక్‌, మహ్మదులాంటి వారు. 
అలాంటి యోగేశ్వరుడే ప్రన్తుతం మనకు శాశ్వత దుఃఖ నివారణా 
మార్గమైన “శ్వాస మీద ధ్యాన ధ్యాన విధానాన్ని" అందించిన బ్రహ్మర్షి 
వత్రిజీ. ఈయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. జీవితం గురించి రీసెర్చి చేసిన 
సైంటిస్ట్‌. దుఃఖం నుంచి తాతాలికంగానే కాదు శాశ్వతంగా బైటపడే 
మార్గాన్ని కనుగొన్న మహనీయుడు. అందుచేత ఆయన భోధించిన 
ధ్యానాన్ని ఆచరిస్తే జీవితంలో ఎవరికి ఏ రకమైన దుఃఖం వుండదు. 
ఎవ్వడూ ఆనందంగా జీవిస్తారు. “ అందుచేత నుఖాలు 
నమకూర్చకోవడం కాదు, ఆనందంగా జీవించడమే ముఖ్యమని 
తెలునుకోవాలి”. 

దేహమొక్కటే ప్రధానం కాదు; దేహంతో పాటు దేహంకంటే 


అంటే కనబడే దేహం, కనబడని మనస్సు, కనబడని ఆత్మ. వీటన్నింటికి 
నంబంధించిన సాధనే 'ధ్యానం! అందుచేత ధ్యానం చేసి జీవితాన్ని 
ఆనందమయం చేసుకుందాం. మానవుడంటే దేహం ఒక్కటే కాదని 
తెలుసుకుందాం. 


అనందయో జీవించాలంటి? 


అందరూ ఆనందంగా జీవించాలనే కోరుకుంటారు. తామే కాదు, 
తమ కుటుంబమంతా ఆనందంగా వుండాలని కోరుకుంటారు. 
ఆనందంగా జీవించాలనే తపన పడుతుంటారు, ప్రయత్నిన్తారు. కాని 
మానవులు ఎంత ఆనందంగా వుండాలని ప్రయత్నించినా ఆనందం 
పొందలేకపోకున్నారు. ప్రతీబక్కరూ ఏదో ఒక రోగంతో, సమస్యలతో, 
బాధతో, కష్టాలతో జీవిస్తున్నారు. ఇలాంటి దుఃఖాల వల్ల ఆనందంగా 
జీవించలేక పోతున్నారు. ఆనందంగా జీవించాలంటే ఏం చెయ్యాలో 
తెలియని స్థితిలో మానవులు వున్నారు. 
ముఖ్యంగా మానవులు 1. సుఖం 2. సంతోషం 3. ఆనందం 
కోరుకుంటారు. అంటే ఎవరైనా తాము, తమ కుటుంబం జీవించి వున్నంత 
కాలం సుఖ, సంతోషాలతో, ఆనందంగా జీవించాలనే కోరుకుంటారు. 
మరి సుఖమంటే ఏమిటి? సంతోషమంటే ఏమిటి? ఆనందం అంటే 
ఏమిటో కూడా తెలుసుకుందాం. ఆనందం దేనికి సంబంధించిందో 
కూడా తెలుసుకుందాం. 
అనలు కోరుకోవలనింది నుఖమా? నంతోవమా? 
ఆనందమా? ఏది ముఖ్యం? మానవునికి ఏది కావాలి? ఏది ముఖ్యమో 
ఆలోచించాలి. ఆలోచిస్తే సుఖాలు ఎన్ని ఉన్నా ఆనందం లేకపోతే ఆ జీవితం 


తెలుసుకుందాం. 

ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవులు, నోరు, చర్మాల ద్వారా 
మనసుకు కలిగించే తాత్కాలిక త్యస్తిని 'సుఖం' అంటారు. అంటే నచ్చింది 
చూడటం, వినడం, తినటం, వానన చూడటం, అనుభవించడం 
లాంటివన్నీ సుఖాలే. సుఖం ద్వారా పొందవచ్చనుకున్న ఆనందం తాత్కా 
లికం. అది అనుభవిస్తున్నంత సేపే కానీ, గమనిస్తే తరువాత ఉండదు. 

కారణం సుఖం, సుఖమే కాని? ఆనందం కాదు. సుఖం వేరు, 
ఆనందం వేరు. అందుచేత సుఖం కోసం ప్రయత్తిస్తే ఆనందం లభించదు. 

ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనస్సు పొందే తాత్కాలిక 
తృప్తిని సంతోషం అంటారు. అంటే మనసు కోరినవి పొందినపుడు, 


అంటే 10 లక్షలు నంపాదించాలనుకున్నామనుకోండి. అలా 
నంపాదించినపుడు నాకు చాలా నంతోషంగా వుంది అంటాం. అలాగే 
ఇల్లు కట్టాలనుకుని, ఇల్లు కట్టామనుకోండి! నేను అనుకున్నది 
సాధించాను, నాకు చాలా సంతోషంగా వుంది అంటాం. అలా వుద్యోగం 
సంపాదించినా, పదవి సంపాదించినా, పరీక్షలలో పాసైనా, పెళ్ళైనా చాలా. 
సంతోషంగా వుంది అంటాం. అలా మనసు కోరిన కోరికలు తీరుతుంటే 
సంతోషంగా వుంది అంటాం. కానీ అలాంటి వాటి వల్ల పొందే సంతోషం 
కూడా తాత్కాలికమే! అది పొందేంత వరకే కాని తరువాత ఉండదు. 
కారణం “సుఖ, సంతోషాలు” అసలైన ఆనందం కాదు. కారణం 
సంతోషం, సంతోషమే కానీ ఆనందం కాదు కదా? ఇక్కడ గమనిస్తే 
మనన్సు ద్వారా పొందాలనుకునే నుఖ, నంతోషాలు తాత్కాలికమే. 
అవుతున్నాయి. కాని శాశ్వతం కావడం లేదు. వాటివల్ల పొందుదామను 
కున్న ఆనందం కూడా తాత్కాలికమే అని కూడా తెలుస్తుంది. వాటిని 
ఆనందం అనం. కారణం మనను ద్వారా “సుఖ, సంతోషాలు” మాత్రమే 
లభిస్తాయి. 
మనస్సును తృప్తి పరిస్తే లభించేది 'సంతోషం'. అంతేకానీ ఆనందం 


'ఆనందం' అన్నది ఎక్కడ వుందో తెలుసుకోలేకపోకున్నారు. 

ఒక కుక్క ఎముకను కొరుకుతూ ఉంటుంది. గట్టిగా కొరకడం 
వల్ల దాని పన్ను విరిగి రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం ఎముకలోంచి 
వస్తుందనుకుని ఆనందపడుతుంది. కాని అది ఎముకలోంచి వస్తున్నది 
కాదు, తన గాయం లోంచి వస్తున్న రక్తం అని గ్రహించలేకపోతుంది. 
“నిజం కాని ఆనందాన్ని, నిజమని కుక్కెలా అనుకుంటుందో, మనం కూడా 
నుఖ, నంతోషాలనే 'ఆనందం' అనుకుంటున్నాం. చివరకు 
భంగపడుతున్నాం. ఆనందం ఎక్కడ వుందో తెలియటం లేదు. ఎక్కడ 
వుందో? ఎలా లభిస్తుందో? తెలుసుకోవడం లేదు. ప్రయత్నించడం లేదు. 

గమనించండి శరీరాన్ని ఎంత నుఖపెట్టినా, ఇంకా, ఇంకా 
అంటూనే ఉంటాం. మనస్సు కోరినవి ఎన్ని నెరవేర్చినా ఇంకా ఇంకా 
కోరుతూనే ఉంటాం. కారణం అవి శాశ్వతం కాదు. వాటి వల్ల వచ్చే 
ఆనందం కూడా శాశ్వతం కాదు. కాని అంతా వాటికోసమే ప్రయత్నిస్తూ, 


10 


ఆనందం లేకుండా జీవిస్తున్నారు. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండటం 
లేదు. ఆనందంగా జీవించాలనే కోరిక ఎన్నిటికి నెరవేరడం లేదు. 
చివరకు దుఃఖమే మిగులుతుంది. 

“ఆనందమంటే, మనను లేని స్థితిలో ఆత్మనుంచి పాందేదే 
అసలైన ఆనందం”. కారణం “ఆత్మ” అంటే ఎవరో కాదు మనం విగ్రహాల 
ద్వారా ఫొటోల ద్వారా ఆరాధించే భగవంతుడు. భగవంతుడు 
ఆనందన్వరూవుడు అంటారు. నిత్యం ఆనందంలో వుండేవాడు. 
అందుచేత “ధ్యానం” చెయ్యడం ద్వారా ఆలోచనలు లేని స్థితి! అంటే 
మనను లేని స్థితిలో ఆత్మ స్థితిలో అనలైన ఆనందం పొందగలం. 
నహజంగా గాఢనిద్రలో అటువంటి ఆనందం పాందుతాం. అదే ఆనందాన్ని 
కానీ అక్కడ ఎరుక కాదు. కానీ ఎరుకలో మనం ధ్యానం ద్వారా 
అనుభవించవచ్చు! ఎప్పడూ ఆనందంగా జీవించవచ్చు! 

అసలైన ఆనందాన్ని ఎవరైనా మాటలలో చెప్పలేరు. అనుభూతి 
చెందవలసిందే. నిత్యం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్న 'యోగులు'. 
నుఖ, సంతోషాలకు ప్రాముఖ్యం ఇవ్వరు. ధ్యానం ద్వారా ఆనందాన్ని 
అనుభవిస్తూనే ఉంటారు. అలా మనం కూడా 'ధ్యానం చేస్తే' ఆనందాన్ని 
పొందగలం. “ఆనందంగా జీవించగలంగొ 


11 


మానసిక సమస్యలు ఏరివృరించుకోకపోలే? 
మానసిక అశాంతికి లోనైనా, మానసిక వత్తిడికి గురైనా, 
మానసికంగా కుంగిపోయినా, ఏదైనా సరే సమస్యను పరిష్కరించుకోక 
పోకే, బయట పడటానికి ప్రయత్షించకపోతే వారు ఇంకా దుష్టలితాలు 
ఎదుర్కోవలసి వస్తుంది. దుర్భరమైన జీవితం గడపవలసి వస్తుంది. 
వారికి ఈ సమస్సలే కాకుండా, ఈ సమస్ఫలు పిల్లల్షి కూడా 
పెడతాయి. అంటే వీటితో పాటు వారు కొత్త సమనసృల్ని సృష్టించుకుంటారు. 
జీవితాన్ని ఇంకా దుర్భరం చేనుకుంటారు. వీటన్నిటితో ఒక దశలో 


జీవించడం వృర్థమనిపిస్తుంది. ఎందుకు జీవిస్తున్నారో కూడా, అర్థం కాని 


రోగాలు నయం చేసుకోవడం కోసం అయ్యే ఖర్చతో, సమస్సలలో 
చిక్కుకుంటారు. టీని వల్ల అశాంతి ఇంకా పెరుగుతుంది. చివరకు 


ఇలాంటి స్థితిలో తమతో పాటు తమ కుటుంబంలోని వారికి 
కూడా అశాంతిని కలుగ చేస్తారు. తాము ఆనందించలేరు. ఉన్న వారిని 
ఆనందంగా ఉండ నివ్వరు. చివరకు వారు కూడా ఈ చక్రంలో తగులు 
కుంటారు. ఇలా మొత్తం సంసారాన్నే దుఃఖంలో ముంచుతారు. 

ఇలా అశాంతికి లోనైన వారి జీవితం, సారం లేని బీడు భూమిలా 
తయారవుతుంది. అలాంటి అశాంతి నుండి శాంతి పొందటానికి ఎనో 
ప్రయత్నాలు చేస్తారు. కాని శాంతిని పొందలేరు. కారణం శాంతి అన్నది 
బయట దొరికేది కాదు. డబ్బుతో కొనేది కాదు. ఇతరులు ఇచ్చేది కాదు. 
ఎన్ని పూజలు, భజనలు చేసినా లభించేది కాదు. శాంతి అన్నది మనస్సుకు 
సంబంధించినది, అందుచేత ఎవరు శాంతి కావాలనుకుంటే వారే 
ప్రయత్నం చేనుకోవాలి. కారణం ఎవరి మనన్సును వారే శాంత 


12 


పరచుకోవాలి. అంతకు తప్ప వేరే మార్గం లేదు. 

మనస్సును శాంత పరచాలంటే ఒక్కటే మార్గం. అదే “శ్వాస మీద 
ధ్యాన ధ్యానం". ఉంచి ధ్యానం చెయ్యడం. అంటే చేస్తుంటే మెల్లిగా మనస్సు 
శాంతిస్తుంది. ఎక్కువగా ధ్యానం చేస్తే! తొందరగా శాంతిస్తుంది. ధ్యానంలో 
మొదట ఎక్కువ ఆలోచనలు వుంటాయి. కానీ చెయ్యగా, చెయ్యగా. 
ఆలోచనల ఉధ్యతి తగ్గుతూ వుంటుంది. అలా ఆలోచనలు తగ్గుతూ, 
తగ్గుతూ ఉంటే, మనస్సు శాంతిస్తూ, శాంతిస్తూ చివరకు ఒక స్థాయిలో 
పూర్తిగా శాంతిస్తుంది. 

అలా మనశ్శాంతి పొందిన వారు పై సమస్యలన్నీ ఒక్కొక్కటిగా 
అధిగమిస్తారు. చివరకు పూర్తిగా అధిగమించగలుగుతారు. ఆనందంగా 
జీవించగలుగుతారు'. అందుచేత మాననిక నమన్యలు 
పరిష్కరించుకోవాలంటే 'ధ్మానం' చెయ్యవలసిందే. 


ఆరో సరయు మై దిన మూడి మార్త మయ షదషయిడే 
ఒక్కరోజు ఉచిత ధ్యాన - జ్ఞాన శిక్షణా శిబిరం 
ఈ శిబిరంలో పాల్గొన్న వారికి అన్ని రకాల దీర్ధకాలిక రోగాలు 


ధ్యాన 
సాధనలో మెళకువలు నేర్చి ఎక్కువ సేపు తేలికగా సాధన చేయగల 
మార్గం తెలియ చేయబడును. 


తేదీ ; ప్రతీ నెల మొదటి ఆదివారం 
వేదిక : శ్రీ బాలాజీ ధ్యాన మందిరం, నరసింహపురం, 
ఉండిరోడ్‌, భీమవరం. 


సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 


వివరములకు : తటవర్తి వీర 


రాఘవరావు, 
శటవర్తివారి వీధి భీమవరం - 534201. గోలా. ఫోన్‌: 08816 - 234353, సర్‌: 94901 7185} 


13 


“ఆలోచనల భారం తగ్గించాలి!” 


మనం జీవితంలో ప్రతీరోజు ఎన్నో పనులతో, సమస్యలతో, ఎన్నో 
విషయాలు మనను నిండా నింపుకుంటున్నాం. అలా మనసు రోజు రోజుకు 
బరువెక్కుతుంది. అలా బరువు పెరిగే కొద్దీ మనం బలహీనులవుతున్నాం. 
ఏమీ చేయలేని వారమవుతున్నాం. ఏమీ చేయలేకపోతున్నాం. 
బలహీనులమని భావిస్తూ భగవంతుని నాయం అర్థిస్తున్నాం. బాధలతో 
బరువయ్యే కొద్దీ అల్పులవుతున్నాం. 

ఈ విషయం ఆలోచిద్దాం. 10,000 కేజీలు తీసుకు 
వడవలో 10,000 కేజీలకు మించి 10 కేజీలు వేసినా వడవ 
మునిగిపోతుంది. పడవలో బరువు పెరిగే కొద్దీ దాని వేగం తగ్గడమే 
కాదు, కెపాసిటీ మించి కొద్దిగా బరువు పడినా మునిగిపోతుంది. 

అంటే ఖాళీగా ఉన్న పడవలో 1000 కేజీలు వేసినా భరిస్తుంది. 
కానీ బరువుగా ఉన్న పెద్ద పడవలో 10 కేజీలు వేసినా మునిగిపోతుంది. 

అలాగే 100 కేజీలు మోయగలిగే వాడి మీద అదనంగా 10 
కేజీలు వేస్తే కూలబడతాడు. అంటే 10 కేజీలు కూడా భారమవుతుంది. 
అదే వాడు ఖాళీగా ఉంటే 10 కేజీలు అనలు లెళ్టే కాదు. ఇక్కడ 
మోయడమన్నది వాడు బరువుతో ఉన్నాడా, ఖాళీగా ఉన్నాడా అన్షదానిమీదే 
ఆధారపడివుంది. 

అలాగే మనం జీవితంలో సమస్సలతో, ఆలోచనలతో బరువెక్కి 
ఉంటే! ఏ చిన్న సమస్య వచ్చినా భరించలేం. కానీ ఆలోచనలు శూన్యం 
చేసుకుని, తేలికగా వుంటే! ఎంత పెద్ద సమస్య వచ్చినా సమస్యగానే 
అనిపించదు. లేకపోతే చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ఆత్మహత్య 
చేనుకోవాలనిపిస్తుంది. అంటే ఇక్కడ నమన్య ఎలాంటిది? అన్నది 
ప్రాధాన్యం కాదు! ఆలోచనలతో బరువెక్కి ఉన్నామా? ఆలోచనలు లేకుండా 
తేలికగా ఉన్నామా? అన్న దానిమీదే ఆధారపడి వుంటుంది. సమస్యలతో 
బరువెక్కిన వారు చిన్నది కూడా తట్టుకోలేరు. ఏమీ లేనివారు ఎంత 
పెద్దదైనా తేలికగా తీసుకుంటారు. 

సెల్‌ఫోన్‌ మెసేజన్‌తో నిండిపోతే, కొత్త మెసేజ్‌ తీసుకోలేదు. నా 
వల్ల కాదు, నేను తీసుకోలేను అంటుంది. కానీ ఖాళీగా ఉంటే ఎన్నయినా 


14 


తీసుకుంటుంది. అంటే అది మెసేజన్‌తో బరువుగా ఉంటే ఇంకేమీ 
భరించలేదు. అదే ఖాళీగా ఉంటే ఎన్నయినా భరిస్తుంది. 

అందుచేత మనమెప్పడూ ఆలోచనల బరువు లేకుండా ఖాళీగా 
తేలికగా ఉండాలి. అలా తేలికగా వున్నవాడు సామాన్ముడైనా, ఎంత పెద్ద 
కష్టమైనా తట్టుకుంటాడు. కానీ ఆలోచనలతో నిండా బరువెక్కి వున్నవాడు 
కోటీశ్వరుడైనా, ఐ.ఎ.ఎస్‌.అధికారి అయినా, పెద్ద రాజకీయ నాయకుడైనా, 
చిన్న కష్టం వచ్చినా ఆ బరువు మోయలేక ఆత్మహత్య చేసుకుంటాడు. 

ఇంకా కొంచెం ఆలోచిద్దాం. నీరు ఘన రూపంలో మంచుగడ్డగా 
బరువుగా ఉన్నప్పుడు శక్తి లేకుండా ఉంటుంది. కానీ అది ఆవిరిగా మారి 
తేలికైనవుడు ఎంతో శక్తివంతమై రైళ్ళను, ఓడలను, ఫ్యాక్టరీలను 
నడుపుతుంది. 

అలా బరువు మీద ఉన్నవాడు భారంగా నడుస్తాడు. ఇంకా బరువు 
ఎక్కువైతే కూలబడతాడు. బరువు లేనివాడు చకచకా నడుస్తాడు. 

అంటే బరువు వల్ల శక్తి తగ్గుతుంది. తేలికైన కొద్దీ శక్తి 
పెరుగుతుంది. అలాగే మననులోని దుఃఖకరమైన ఆలోచనలతో 
బరువెక్కిన మానవుడు శక్తి హీనుడుగా మారుతున్నాడు. కానీ 
మనస్సులోని ఆలోచనల బరువు పూర్తిగా తీసివేస్తే ఆ మానవుడే అనంత 
శక్తి స్వరూపుడుగా తయారవుతాడు. 

యోగులు నిత్యం ధ్యానం చేసి మనస్సులో ఉన్న బరువంతా 
తగ్గించుకుని తేలికగా మారి శక్తివంతులయ్యారు. మనం ధ్యానం 
చెయ్యకపోవడం వల్ల రోజురోజుకు బరువు పెంచుకుని ఇంకా ఇంకా 
శక్తి హీనులుగా, అల్బులుగా ప్రవర్తిస్తున్నాం. అందుచేత “ఆనాపానసతి 
ధ్యానాన్ని” ప్రతీరోజు ఎక్కువ సమయం చేసి శక్తివంతులు కావాలి. ధ్యానం 
చెయ్యడమంటే మనస్సు బరువు తగ్గించడం; మనస్సులోని దుఃఖకరమైన 
ఆలోచనలు ఖాళీ చెయ్యడం: మనస్సును శూన్యం చేయడం: తేలిక 
కావడం. అలా చేసే కొద్దీ మనం కూడా శక్తివంతులవుతాం. ఎన్ని సమస్యలు 
వున్నా లెజ్ఞ చెయ్యం. గొప్ప కార్యాలు సాధిస్తాం. 

అందుచేత మనస్సులోని భారాన్ని ధ్యానం ద్వారా తగ్గించుకుని 
శక్తివంతులు కావాలి. యోగులులా గొప్పవారిగా జీవించాలి. 


మరణానంతర జీవితం వుందా? 


ముందుగా మనం ఈ విషయం ఆలోచించాలి. మనం జీవిస్తున్న 
విధానం నరైనదా? కాదా? ఇది తెలియాలంటే ఈ విషయం 


మనం జీవించే విధానం సరియైనది కాదని ఖచ్చితంగా 
ఎందుచేతనంటే వ్రతి ఒక్కరూ ఎంతసేవు న. వరకే 
ఆలోచిన్తున్నారు. అంటే మరణించే వరకు నుఖంగా వుండాలని! 


కష్టాలు లేకుండా వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. ఎవరిమీద 
ఆధారపడకుండా, 'చేయించుకోకుండా ఉండాలని కోరుకుంటారు. 
అంటే ప్రస్తుత జీవితం, ప్రస్తుత సంసారం ఆనందంగా వుంటే చాలు అని 


కొంచెం ఆలోచిస్తే ఈ జీవితం కాకుండా మరణానంతరం జీవితం 
కూడా వుంటే; మరి ఆ జీవితం కూడా బాగుండాలి కదా? ఆ జీవితం కూడా 
ఆనందంగా వుండాలి కదా? శర నడు అ కలకం సం 
ఆలోచించకపోవడం పొరపాటే కదా? అలా: జీవించడం 
సరైన విధంగా జీవించక పోవడమే కదా? ప్రస్తుతం వున్న జీవితం గురించి 
ఎలా తపన పడుతున్నామో! తరువాత వుండేది కూడా మన జీవితమే కదా? 
మరి దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఆ జీవితం కూడా 
భండారు అందుకు ల అలా ప్రయత్షించక పోతే 
తరువాత దుర్భరమైన జీవితం గడపవలసి వస్తుంది కదా? అందుచేత 
ఎవరైనా ముందు ఈ విషయం నిర్హారణ చేసుకోవాలి. 

అసలు మరణానంతర జీవితం వుందా? లేదా? ఇది మనకు 


పూజిస్తున్నాం. భగవంతుడని ఆరాధిస్తున్నాం. _మరి భగవంతునికి 
తెలియనిదంటూ ఏమీ ఉండదు కదా? ఆయన చెప్పేవన్నీ సత్యాలే కదా? 
ఆయన భగవద్గీతలో ఎన్నో సందర్భాలలో స్పష్టంగా మరణానంతర జీవితం 
ఉందని తెలియచేసారు. 


16 


అలాగే కమం క దేహాన్ని 
౩నేనూ చరా సా నీ జన్మలు 


అంటే అంగవైకల్యంతో, కష్టాలతో, 
బాధలతో, జీవిస్తున్న వారు ఎంతోమంది వున్నారు. వారంతా ఏనాడు 
పాపమో అని వారంతా 
ఇన్ని బాధలు ఎందుకు అనుభః గతంలో ప్రన్లుత జీవితం 


17 


తినడం కోనమేనా జీవితం? 


గమనిస్తే ఎక్కువ శాతం మంది తినడం కోసమే జీవిస్తుంటారు. 
తినకపోతే ఎందుకు జీవితం? అనే వారు కూడా వున్నారు. అలా తినడానికే 
ఎంతోమంది బ్రతుకుతున్నారు కూడా. గమనిస్తే ప్రతీ పూట నచ్చినవి 
చేసుకుంటారు. చేయించుకుంటారు. తృప్తి తీర తింటూంటారు. ఇంకా 
తినడం పూర్తికాకుండానే తరువాత పూట తినడానికి కావలసినవి 
పురమాయిస్తుంటారు. అలా ఎన్ని పూటలు తిన్నా ఎన్ని రోజులు తిన్నా 
ఎన్ని సంవత్సరాలు తిన్నా తృప్తి తీరదు. తిండి మీద మమకారం పోదు. 
ఇంకా ఇంకా అంటూనే వుంటారు. 

జీవితమంటే అనుభవించ టానికే కదా? తినని వాడు ఎందుకు 
సంపాదించు కోవడం? తినని వాడి బ్రతుకు బ్రతుకే కాదు. ఎన్ని చదువులు 
చదివినా, ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా 
తిండికోనమే కదా? అంటారు. అందుకే పెద్దలు “కోటి విద్యలు కూటి 
కోసమే” అన్నారు. 

గమనిస్తే ఎన్నో రకాల విద్యలు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు 
చేసే వారు వున్నారు. వాటన్నిటి ద్వారా సంపాదించి, ఆ డబ్బుతో రకరకాల 
రుచులు ఆస్వాదించి అనుభవించడానికే అనుకుంటారు. ఆ రుచి మీద 
మమకారంతో ఆఖరికి సాటి జీవులను కూడా నిర్ధాక్షిణ్యంగా, క్రూరంగా 
చంపి వాటి మాంసాన్ని కూడా తింటున్నారు. అలాంటి తిండి కోసం 
ఘోరమైన పాపాలు కూడా చేస్తున్నారు. ఇదంతా కేవలం తిండి మీద 
మమకారం వల్లనే కదా? 

అలా తిండి మీద మమకారంతో చేయ కూడని పనులు చేస్తూ, 
పాపాలు చేస్తూ చివరకు ఆ పాప ఫలితం వల్ల రోగాల రూపంలో ఎంతో 
దుఃఖాన్ని పొందుతున్నారు. అయినా తిండి మీద మమ కారం వదలడం 
లేదు. ఇంకా గమనిస్తే జన్మంతా తిన్నా తిండి మీద మమకారం వదలట్లేదు. 
అసలు ఈ జన్మలోనే కాదు. ఎన్నో జన్మల నుండి అలా తింటూనే వున్నారు. 
మరి ఎన్ని జవ్మలు తింటే తిండి మీద మమకారం పోతుంది? ఒక రకంగా 
చూస్తే తిండి కోసమే అంతా బ్రతుకు తున్నారు. 

కానీ ఆలోచించండి మానవునకు తిండి ఒకటే సరిపోతుందా? 
జీవితంలో కావలసింది తిండి సుఖమేనా? ఇంకేమీ అవసరం లేదా? 


దుఃఖం లేని జీవితం కావాలి. జీవితంలో దుఃఖుముంటే ఎలా తినగలడు? 


18 


తినే మాధుర్యాన్ని ఎలా అనుభవించగలడు? 

ఎందుచేతనంటే: బాధపడే వాడు ఏమి తినగలడు? 
అశాంతిలో వున్న వాడికి తిండి మీద దృష్టి ఏమి వుంటుంది? సమస్సలతో 
బాధపడేవాడి దృష్టి తిండి మీద ఎలా వుంటుంది? కష్టాలలో వున్నవాడు 
తిండి గురించి ఏమి ఆలోచిస్తాడు? బాధలు అనుభవించేవాడు తిండి 
మాధుర్యాన్ని ఏమి అనుభవించగలడు? అందుచేత దుఃఖం వుంటే తినే 
నుఖాన్ని పొందలేరు కదా? అందుచేత “తినటం కోసమే జీవితమను 
కోకూడదు”. 'తిండి నుఖం కంటే' 'దుఃఖ నివారణ' ముఖ్యమని 
చనిపోవాల నుకుంటాడు. అత్మహత్యలు చేసుకునే వారు కూడా వున్నారు. 
అంటే తిండి తోటే మానవుడు ఆనందంగా జీవించలేడని తెలుసుకోవాలి. 

అందుకే జీసస్‌ "Man does not live by Bread alone” అని 
అన్నారు. అంటే ఒక్క రొట్టి తోటే మానవుడు జీవించలేడు. కారణం మాన 
వునకు 'ఆరోగ్యం కావాలి! 'శాంతి కావాలి! 'ఆనందం కావాలి! 'నిర్ణయంగా 
జీవించాలి! ఇంకా మంచి గుణాలు కావాలి! మంచి అలవాట్లు కావాలి! 
మంచి ప్రవర్తన కావాలి! మంచి మాటలు మాట్లాడగలగాలి! అజ్ఞానం 
తొలగించుకోవాలి! జ్ఞానవంతుడు కావాలి! దుఃఖాన్ని శాశ్వతంగా 
నివారించుకోవాలి! మానవ జన్మ దేనికో అర్థం చేసుకోవాలి! జీవితాన్ని 
నద్వినియోగం చేనుకోవాలి! ఇవన్నీ వుంటేనే జీవిత వరమార్థాన్ని 
సాధించగలరు. అందుకే జీసస్‌ 'రొట్టెతోనే మానవుడు జీవించలేడు' 

రు. 

అ అంటే “తిండి అన్నది జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతే 
కాని తిండే జీవితం కాదు". జీవితానికి తిండి ఒక్కటే సరిపోదు కాబట్టి 
వున్నాయి కాబట్టి' జీవించటానికి తినాలి! 'అలా జీవిస్తూ సాధించవలసినవి 


నంపాదించాలి. అందుచేత 'తినడం కోనం జీవితం కాదు' అని 
తెలుసుకోవాలి! జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి! 


19 


అనుభవించడం కోసమేనా జీవితం? 


కూడా. అనుభవించకపోతే జీవితం దేనికి? అన్నీ అనుభవించిన వాడే 


అదృష్టవంతుడు! అని అంటారు కూడా. 
అందుచేత ఎంతమందిని చూనినా జీవితంలో నుఖ 


నంపదల్ని, అందాల్ని అవకాశం మేర తనివితీరా అనుభవించటానికే 
అదే జీవితం అనుకుంటారు. అలా జీవితమంతా 
ఇష్టమైనవి భుజించడానికి ప్రయత్షిన్తారు. ఓపిక ఉన్నంత వరకు శారీరక 
వాంఛలు తీర్చుకోవటానికి ప్రయత్షిన్తారు. ఇంకా అందమైన దృశ్యాలు 
తిలకించటానికి, మధురమైన సంగీతం, ధ్వనులు వినటానికి ఉన్న 
అవకాశాన్ని వూర్తిగా వినియోగించుకుంటారు. నువాననలు 
గ్రహించటానికి, శరీరాన్ని వీలైనంత సుఖ పెట్టడానికి ప్రయత్నిస్తారు. 
అలా జీవితమంతా ప్రయత్నిస్తున్నారు! వినియోగిన్తున్నారు! 
గడిపేన్తున్నారు! అంతకన్నా ఏమీ ఆలోచించడం లేదు. జీవితమంటే 
అనుభవించడం కోసమనే అందరి భావన. మరి నిజంగా జీవితం 
అనుభవించడం కోసమేనా? అంతకు మించి ఆలోచించవలసింది ఏమీ 
లేదా? అలా జీవితమంతా అందినవి, అందుబాటులో ఉన్నవి అనుభవిస్తే 
నరిపోతుందా? తృప్తి కలుగుతుందా? ఎంత అనుభవించినా! ఎన్ని 
అనుభవించినా! ఇంకా, ఇంకా అంటూనే వుంటారు. కానీ చాలు అని 
ఎవరి నోటి వెంట రాదు. 
ఆలోచిస్తే అసలు ఈ అనుభవించటానికి అంతం ఎక్కడ? పైగా 
అనుభవించటం కోసం, సుఖాల కోసం చెయ్యకూడని పనులు, పాపాలు 
చేస్తున్నారు. ఆ పనుల వల్ల, పాపాల వల్ల అనుభవించడం మాట అటుంచి 
ఎప్పడూ దుఃఖంలోనే జీవిస్తున్నారు. అశాంతితో జీవిస్తున్నారు. రోగాలతో 
బాధపడుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్నారు. చివరకు సుఖం 
అంటే ఏమిటో మరచిపోకున్నారు. అలా అనుభవించడమంటే ఏమిటో 


20 


తెలియని స్థితిలో ఎంతో మంది వున్నారు. 

అందరూ అనుభవించాలనుకుంటారు కానీ అనుభవించటానికి 
అంతం ఏమైనా వుందా? ఎప్పటికి తృప్తి కలుగుతుంది? ఎన్ని జన్మలకు 
కలుగుతుంది? మరి జీవిత లక్ష్యం అదేనా? అంతకన్నా మనం ఆలోచించ 
లేకపోతున్నాం. కానీ ఆలోచించవలసింది వుంది. మనం జీవితంలో 
అనుభవించాలి! కానీ జీవిత లక్ష్యం మాత్రం అది కాదు. జీవితంలో 
అనుభవిన్తూ, జీవిత లక్ష్యాన్ని కూడా సాధించటానికి ప్రయత్నించాలి. 
అలాంటి వారే జీవితాన్ని సద్వినియోగం చేసుకున్న వారవుతారు. 

ఉపనిషత్తులలోని ఒక కథ చూద్దాం. పూర్వకాలం 'యయాతి' 
అనే చక్రవర్తి ఉండేవాడు. చక్రవర్తికి లోటేమిటి? నకల భోగాలతో 
తులతూగేవాడు. సకల భోగాలు అనుభవించాడు. ఆయన ఏది కోరు 
కుంటే అది అనుభవించాడు. అప్షరసలలాంటి స్త్రీలను అనుభవించాడు. 
వారితో సర్వభోగాలు అనుభవించాడు. కొన్నాక్టకు ఆయనకు వార్ధక్యం 
వచ్చింది. శక్తి సన్షగిల్లింది. ఆయనకు అన్నీ వున్నాయి. కోరికా వుంది, 
కానీ అనుభవించటానికి శక్తిలేదు. ఆయన చాలా దుఃఖించాడు. 

జీవితమంతా అనుభవించినా ఆయనకు తృప్తి తీరలేదు. 
భోగాలు అనుభవించాలని వున్నా శక్తి లేదు. దానితో ఆయన తన గురువైన 
శుక్రాచార్యుని వద్దకు వెళ్ళాడు. తన బాధ ఇబ్బంది చెప్పుకున్నాడు. “నాకు 
ఇంకా అనుభవించాలని వుంది. కానీ శక్తి లేదు: తమరు తమ తపశ్శక్తి 
చేత తిరిగి నాకు యవ్వనం ప్రసాదించండి” అని వేడుకున్నాడు. 

అప్పుడు శుక్రాచార్యుల వారు అలా యవ్వనం ప్రసాదించే శక్తి 
నాకు లేదు. యవ్వనం కోల్లోయిన వారికి తిరిగి యవ్వనం ప్రసాదించడం 
అసాధ్యం, కానీ ఒక మార్గం వుంది. ఎవరైనా తన యవ్వనాన్ని నీకు ఇచ్చి 
నీ వార్థక్యాన్ని తీసుకుంటే మాత్రం అది సాధ్యం. ఆ సహాయం మాత్రం 
చెయ్యగలరు అల్లారు. 

అప్పడు యయాతి మహారాజు తన కొడుకులకు ఈ విషయం 
చెప్పగా, ఆఖరి కొడుకు దానికి అంగీకరించాడు. శుక్రాచార్యుని శక్తి చేత 
తిరిగి యవ్వనం పొంది మరల జీవిత కాలం అనుభవించాడు. అయినా 
సరే ఆయనకు తృప్తి తీరలేదు. మరల వార్థక్యం వచ్చింది. అప్పడు ఆయన 
అనుకున్నాడు. ఈ ఇంద్రియ సుఖాలు, శారీరక వాంఛలకు, 
అంతం లేదు. ఎంత అనుభవించినా ఇంకా,ఇంకా అనుభవించాలనే 
వుంటుంది. అసలు జీవిత లక్ష్యం ఇది కాదు. ఇవన్షీ తాత్కాలికం, అశాశ్వతం 


21 


మానవుడు శాశ్వతమైన పరమాత్మను పొందితే తప్ప తృప్తి 
వుండదు. జీవితానికి పరమార్థం అదేనని తెలుసుకుని దానికి కావలసిన 
సాధన మొదలు పెట్టాడు. 

ఆలోచిస్తే ఎవరి పరిస్థితైనా ఇంతే. అందుచేత మనం కూడా 
అనుభవించటం ఒక్కటే జీవితమని భావించకుండా జీవిత లక్ష్యమైన 


దానికి ఒక్కటే మార్గం బ్రహ్మర్షి వత్రి గారు బోధిన్తున్న 
“ఆనాపాననతి ధ్యానం” చెయ్యడమే. ధ్యాన సాధన చెయ్యడం ద్వారా 
శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు. అందుచేత అశాశ్వతమైన వాటి వల్ల 
ఎన్ని జన్మల్లో ఎన్ని అనుభవించినా తృప్తి తీరదని తెలునుకోవాలి. 
“అనుభవించడం కోసమే జీవితం అని భావించకూడదు”. దాని కోసమే 
జీవితాన్ని వృర్ణం చెయ్యకూడదు. అవకాశం ఉంటే అనుభవించాలి. లేకపోతే 
లేదని చింతించ కూడదు. ఉన్నదానితో తృప్తి చెంది ధ్యానం చెయ్యాలి. 
జీవిత పరమార్దాన్ని సాధించాలి. 


సుఖమే ప్రధానమా? 
ఎవరిని చూనినా జీవితంలో నుఖ వడాలనుకుంటారు. 
సుఖపడకపోతే జీవితం ఎందుకు? అది జీవితమే కాదంటారు. అందుచేత 
అంతా నుఖవడటానికే వ్రయత్నిన్తూ, జీవితాన్నంతా నుఖాలు 
వెచ్చిన్తారు. 
ఇంకా ఏ రకంగా నుఖవడాలి. ఎన్ని రకాలుగా సుఖాలు 
పొందగలమని ఆలోచిస్తారు. సుఖపడటం కోసం రకరకాల ప్రయత్నాలు 


చేస్తారు. 

సుఖపడాలన్నా సుఖాలు సమకూర్చకోవాలన్నా ముఖ్యంగా డబ్బు 
కావాలి. కాబట్టి ప్రతీ ఒక్కరు డబ్బ సంపాదనకే ప్రాముఖ్యం ఇస్తారు. 
డబ్బు వుంటే అన్ని నుఖాలు పొందవచ్చనుకుంటారు. 

ఒక రకంగా చూస్తే సుఖ పడటం కోసం జీవితమంతా కష్టపడి 
డబ్బు నంపాదిన్తుంటారు. నంపాదించడం కోనం నుఖాల్షి కూడా 
వదులుకుంటారు. నుఖం కంటే నంపాదనకే ప్రాముఖ్యం ఇన్తూ 
సుఖపడాలనే ఆశయాన్ని కూడా మరచిపోతారు. 

అలా నుఖాలకోనం కష్టవడి డబ్బు నంపాదించి పెద్ద పెద్ద 


వుండాలి. దుఃఖం లేనివాడే సుఖం అనుభవించగలడు. దుఃఖం వుంటే 


23 


కొండంత సుఖాలు వున్నా వ్యర్థమే. గమనిస్తే ఎన్ని సుఖాలు సమకూర్చుకున్నా 
దుఃఖం నివారణ కావట్లేదు. ఆనందం వుండటం లేదు. దీనికి ముఖ్య 
కారణం మానవుడు, దుఃఖం నివారించుకోవటానికి ప్రయత్నించక 
పోవడం. అంటే అనలు దుఃఖం ఎందుకు కలుగుతుంది? దానికి 
కారణమేమిటి? జీవితంలో దుఃఖం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి? 
అని ఆలోచించక పోవడమే! కానీ దుఃఖానికి కారణం తెలుసుకుని 


బాధవడుతుంటే తినడానికి వున్నా తినలేరు. నుఖాలు వున్నా 
అనుభవించలేరు. ఇంకా ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా 
కుటుంబంలో కలతలు, గొడవలు, ద్వేషాలు, వుంటే నుఖాలవల్ల 
ప్రయోజనమేమిటి? గమనిస్తే “సుఖాలు వున్నా దుఃఖం వున్న జీవితం 
జీవితమే కాదు”. 


అందుచేత సుఖం కంటే దుఃఖ నివారణకే ప్రాముఖ్యం ఇవ్వాలి. 
డబ్బ సంపాదన కంటే దుఃఖం లేని జీవితానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. 
రోజులో కొంత సమయం దుఃఖ నివారణకు కేటాయించాలి. 

మానవులు ఎంతసేపూ డబ్బు సంపాదించ డానికే ప్రాముఖ్యం 
ఇస్తున్నారు. అంటే అటువంటి చదువే చదివారు, అలాంటి విద్యలే 
నేర్చుకున్నారు. నంపాదనకే నమయాన్ని, శక్తిని, తెలివిని, జీవితాన్ని 
వెచ్చిన్తున్నారు. కానీ దానితో పాటు దుఃఖ నివారణకు కూడా కొంత 
సమయాన్ని శక్తిని, తెలివిని వినియోగిస్తే దుఖం నివారించుకుని ఉన్న 
కొద్దిపాటి సుఖాలనైనా అనుభవించగలరు. 

ఎందుచేతనంటే “కొండంత నుఖాలు వున్నా దుఖం వుంటే 
అనుభవించలేం”. కానీ “దుఃఖం లేకపోతే కొద్దిపాటి సుఖాలు వున్నా 
అనుభవించగలం”. 

ముఖ్యంగా ప్రాపంచిక విద్యలు, ధన నంపాదనకు నుఖాలు 
'సమకూర్చకోవటానికి ఉపకరిస్తాయి. కానీ ఆధ్యాత్మిక విద్య “దుఃఖాన్ని 
నివారిస్తుంది. బ్రహ్మర్షి వత్రిగారు దుఃఖాన్ని తాత్కాలికంగానే కాదు, 
శాశ్వతంగా నివారించుకునే విద్యను బోధిస్తున్నారు. ఆ మార్గమే “ధ్యానం”. 
ధ్యానం చేస్తే దుఃఖాన్ని నివారించుకుంటాం. సుఖాలు అనుభవించగలం. 

24 


“ఎటువేంద్‌ జీవితం సుఖాన్నిస్తుంది?” 


ఎవరిని చూసినా జీవితమంటే సుఖ పడటానికే అనుకుంటారు. 
సుఖపడని జీవితం ఎందుకనుకుంటారు. ఇంకా బ్రతికినంతకాలం 
సుఖంగా బ్రతకాలనుకుంటారు. అలా వారి 'జీవిత లక్ష్యం సుఖపడటం 
అన్నట్టుగానే వుంటుంది. 

గమనిస్తే లక్ష్యం సుఖపడటం కాబట్టి, దానికి డబ్బు అవసరం 
కాబట్టి, డబ్బు సంపాదన కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏ 
రకంగానైనా సంపాదించాలి. బాగా సంపాదించాలి. నుఖపడాలి. ఇదే 
లక్ష్యం. అందుచేత ఇంకొకటి ఆలోచించరు. సంపాదించటానికి తేలికైన 
మార్గాలు వెతుకుతారు. అక్రమమైనా సరే, అధర్మమైనా సరే ఆలోచించరు. 
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. పాపాలు చెయ్యటానికైనా 
వెనుకాడరు. చేస్తున్నారు కూడా! 

అలా అధర్మంగా పాపాలు చేస్తూ, డబ్బ సంపాదిస్తారు. ఆ డబ్బుతో 
పెద్ద పెద్ద బంగళాలు, సుఖాలు నమకూర్చుకుంటారు. కానీ సంపాదన 
కోసం చేసిన పాపాలు వల్ల రోగాల పాలవుతారు. సమస్సలు ఎదురవు 
తాయి. కష్టాలు వస్తాయి. చివరకు జీవితం దుఖమయమవుతుంది. దుః 
ఖం వల్ల ఎన్ని సుఖాలు వున్నా అవి అనుభవించలేరు. నమకూర్చుకున్న 
నుఖాలు వృర్థమవుతాయి. 

సుఖం, సుఖం అంటారు కానీ, అసలు సుఖమంటే ఏమిటి? 
ఎటువంటి సుఖం కోరుకోవాలి? ఒక్క సుఖాలు కోసం ప్రయత్తిస్తే 
నరిపోతుందా? అని ఆలోచించరు. అనలు నుఖవడాలంటే ఏమి 
చెయ్యాలి? ఎలా జీవించాలి? “ఎటువంటి జీవితం సుఖాన్నిస్తుందిగామన 
ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నుఖాలు లభిస్తాయా? అని ఆలోచించరు. 
అందుచేత సుఖపడాలనుకునేవారు జీవితం గురించి ఆలోచించాలి. 
బాగా ఆలోచించాలి. 

ముఖ్యంగా దుఃఖం లేకపోతేనే ఎవరైనా సుఖపడగలరని బాగా 
తెలునుకోవాలి. అందుచేత “దుఃఖం లేని నుఖం కోరుకోవాలి”. 
సుఖపడటానికి చేసే ప్రయత్నం వల్ల దుఖం రాకుండా జాగ్రత్త పడాలి. 
అంటే ఎలా జీవించాలో తెలునుకోవాలి? ఎలా నంపాదించాలో 


25 


తెలుసుకోవాలి? ఎలాంటి కర్మలు చెయ్యాలో తెలుసుకోవాలి. లేకపోతే 
సుఖాలు వుంటాయి. కానీ దానికి తోడు దుఃఖం కూడా వుంటుంది. 
లేని సుఖాన్ని కోరుకోవాలి. అంటే ముఖ్యంగా జీవితంలో దుఖం రాకుండా 
చూసుకోవాలి. ఇంకా శాశ్వత సుఖం కోసం ప్రయత్మించాలి. తాత్కాలిక 
నుఖంలో తప్పక దుఃఖం ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఇక్కడే బాగా 
ఆలోచించాలి. ఎన్ని తెలివితేటలున్నా ఇక్కడే ఆలోచించలేకపోతున్నారు. 
తమ మేధస్సునంతా ఇక్కడే వినియోగించాలి. అంతే కాని తెలివి లేని 
వారిలా ప్రవర్తించకూడదు. 'సుఖం మీదే దృష్టి పెట్టకూడదు. దుఃఖం 
గురించి కూడా ఆలోచించాలి”. 

మరి దుఃఖం లేని సుఖం కావాలంటే, శాశ్వత సుఖం కావాలంటే 
శాశ్వతంగా దుఃఖ నివారణా మార్గం వెతకాలి. ఆ మార్గమే “శ్వాస మీద 
ధ్యాస ధ్యానం". ఈ ధ్యానం విశేషంగా చెయ్యడం ద్వారా దుఖాన్ని కలిగించే 
కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాం. నరైన జీవన విధానం అలవడుతుంది. 
కొత్తగా 'పాప కర్మలు" చెయ్యం. దానితో ఇహంలో దుఃఖం తొలగడమే 
కాదు, పరంలో కూడా శాశ్వత సుఖం పొందగలుగుతాం. అందుచేత 
'దుఖంలేని జీవితమే సుఖాన్నిస్తుందని' తెలుసుకోవాలి. ధ్యానం విశేషంగా 
చెయ్యాలి. 


కాపాడుకోవడం కోసమేనా జీవితం? 


ప్రతి ఒక్కరూ వుట్టినష్టటి నుండి చనిపోయే వరకు తమని, 
తమకున్నవి కాపాడుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. జీవితాన్ని కాపాడు 
కోవటానికే వినియోగిన్తున్నారు. 

ప్రతి ఒక్కరూ నేను, నాది అని భావిస్తూ జీవిస్తున్నారు. అందుచేత 
తనను, తనవి, కాపాడుకోవటానికే జీవితమంతా ప్రయత్నిన్తున్నారు. 
గమనించినట్లయితే మానవుడు ఎన్నో నంపా దించుకుంటున్నాడు. 
నమకూర్చకుంటున్నాడు. అలా ఇల్లు, ఇంటికి అలంకారాలు, ఇంట్లోకి 
సంపాదిస్తున్నాడు. మరి నంపాదించాక అవి తనవి కాబట్టి అవి తన 
నుంచి పోకుండా తన శక్తి, తెలివి అంతా వాటిని కాపాడుకోవటానికి 
వినియోగిస్తున్నాడు. 

అలాగే సంసారంలో భార్యను సంపాదించు కుంటున్నాడు. తద్వారా 
పిల్లలు, బంధువులు నంపాదించుకుంటున్నాడు. మరి వారిని కూడా 
కాపాడుకోవాలి కాబట్టి వారిని కూడా కాపాడు కోవటానికి ప్రయత్నిస్తాడు. 
భార్య శీలం కాపాడుకోవాలి కాబట్టి, ఒంటరిగా ఎక్కడకూ పంపడు, తన 
కూడా తీసుకు వెళతాడు. లేకపోతే ఇతరుల సహాయంతో పంపుతాడు. 
అలాగే పిల్లలను కూడా చిన్న నాటి నుండి, వారు ఎదిగే వరకు అన్ని 
సందర్భాలలో కాపాడుకుంటూనే వుంటాడు. స్కూలుకు సంపడం దగ్గర 
నుండి ఇతర పట్టణాల్లో చదివించే, చదువు పూర్తి అయ్యే వరకు వారిని 
కాపాడుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటాడు. 

అలాగే వారి వివాహం చెయ్యడం దగ్గర నుండి, తన శక్తి వున్నంత 
వరకు వారి ఆనందాన్ని కాపాడటం కోసం, ఎన్నో త్యాగాలు చేస్తాడు, 
కష్టపడుతుంటాడు. అలా వారి ఆరోగ్యాన్ని కాపాడటం! వారి సమస్యల 
నుండి కాపాడటం! వారి ఇబ్బందుల నుండి కాపాడటం! ఇలాంటి వాటి 
కోసం అహర్షిశలు కృషి చేస్తుంటాడు. 

తన వారినే కాదు, తన ఆరోగ్యాన్ని తన యవ్వనాన్ని తన అందాన్ని 
కాపాడుకోవటానికి కూడా ప్రయత్నిన్తూనే వుంటాడు. వాకింగులు, 


27 


యోగాననాలు, ప్రాణాయామం, ప్రకృతి ఆహార నియమాలు, ఏరోబిక్‌ 
ఎక్సర్‌సైజులు, ఆటలు ఆడటం లాంటివన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం క్రిందకే 
వస్తాయి. అలాగే జుట్టుకు రంగు వేసుకోవడం, క్రాఫింగులు, కేశాలంకారాలు 
చేసుకోవడం, గోక్టేకు రంగు వేసుకోవడం, మేచింగు డ్రస్‌లు వేసుకోవడం, 
పౌడర్లు, స్టోలు వాడటం అన్నీ అందాన్ని కాపాడుకోవటం క్రిందకే వస్తాయి. 
అలాగే మంచి ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చెయ్యడం, 
తన యవ్వనాన్ని కాపాడుకోవడం క్రిందకే వస్తాయి. గమనిస్తే జీవితంలో 
ఎక్కువ భాగం వీటికే కేటాయిస్తారు. తమ ధనం, తెలివి, వీటికే ఎక్కువ 
వినియోగిస్తారు. 

ప్రయాణంలో సామాన్లు కాపాడు కోవటం, జేబులో వున్న డబ్బు, 
పర్సులు కాపాడు కోవటం, ఇంకా తమ వస్తువులు, నగలు కాపాడు కోవటం 
మీదే ద్యష్టి వుంచడం మనం గమనిస్తున్నాం. 

ఇలా చూస్తే మానవుడు జీవితంలో సంపాదించుకోవడం, 
సంపాదించినవి కాపాడుకోవడం ఇదే జీవితంలా కనిపిస్తుంది. మానవుడు 
భూమి మీదకు వచ్చినపుడు వేటితో రాలేదు. ఖాళీగానే వచ్చాడు. కానీ 
వచ్చిన తరువాత ఎన్ని వీలయితే అన్ని, ఎంత వీలయితే అంత 
నంపాదించుకోవటానికి, తిరిగి వాటిని కాపాడుకోవటానికి మాత్రమే 
జీవితాన్ని వినియోగిస్తున్నాడు. 

అలా అన్షిటిని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నా. గమనిస్తే తాను 
సంపా దించుకున్న వేటినీ కాపాడుకోలేడని తెలుస్తుంది. చివరకు అన్నిటిని 
కోల్పోవలసి వస్తుంది. తన యవ్వనం, అందం, భార్య పిల్లలు, ఉద్యోగం, 
'వదవులు, సంపదలు అలా అన్నిటిని కోల్ళోతున్నాడు. వేటినీ కాపాడుకోలేక 
పోతున్నాడు. చివరకు తానే వుండటం లేదు. సంపాదించుకున్నవన్నీ, 
కాపాడుకున్ననన్నీ వదిలి తాను ఎలా వచ్చాడో అలాగే ఉత్తచేతులతో 


వెళ్ళిపోతున్నాడు. 
మరి అలా ఉత్త చేతులతో వెళ్ళటానికి జీవితంలో ఇంత ఆరాటం 
ఎందుకు? అన్నీ నంపాదించాలనే తవన ఎందుకు? వాటి మీద 


మమకారం ఎందుకు? వాటిని కాపాడుకోవాలనే తాపత్రయం ఎందుకు? 
జీవితాన్ని వాటి కోసం వ్యర్ధం చెయ్యడం ఎందుకు? మానవుడు తన 


28 


తెలివిని, శక్తిని, జీవితాన్ని ఇలా వృద్ధం చేస్తున్నాడు. కానీ అసలు తాను 
భూమి మీదకు ఎందుకు వచ్చాడు? జీవితం ఎందుకని ఆలోచించడం 
లేదు. 

కానీ మానవుడు “జీవితం తీనుకున్నది జీవితం లేకుండా 
చేసుకోవటానికి” అంటే. “ జన్మించింది జన్మలేకుండా చేసుకోడానికి” 
అంతే కాని, సంపాదించుకుని, కాపాడుకుని, వదలి వెళ్ళటానికి కాదు. 
ఈ నత్యం తెలునుకున్నవారు జీవితాన్నంతా పోయే వాటిని 
కాపాడుకోవటానికి వ్యధా చెయ్యరు. జన్మ లేకుండా చేసుకుని దుః 
ఖాన్షించి శాశ్వతంగా బయటపడతారు. అందుచేత జన్మ లేకుండా వుండే 
ప్రయత్షం చెయ్యాలి. 

దాని మార్గమే బ్రహ్మర్షి పత్రి గారు బోధించే “శ్వాస మీద ధ్యాస” 
ధ్యానం. ఈ 'ధ్యానం' విశేషంగా చేస్తే ఎవరికైనా తాను ఎవరు? 
ఎందుకోసం భూమి మీదకు వచ్చాడు? అన్న జ్ఞానం కలిగి చివరకు జవ్మ 
లేని మోక్షాన్ని పొందుతారు. అందుచేత అందరూ ధ్యానం చెయ్యాలి. 

ఎంత ఎక్కువ నంపాొదిస్తే అంత ఎక్కువ కాపాడుకోవలసి 
వస్తుందని జీవితంలో తన శక్తి, యుక్తులు వాటికే ఖర్రపెట్టవలసి వస్తుందని 
తెలుసుకోవాలి. 

"Less Luggage more comfort" అన్నారు కదా! అలాగే తక్కువ 
లగేజీతో ప్రయాణించేవాడు సుఖంగా, ప్రయాణం చేస్తాడు. అలాగే తక్కువ 
వున్నవాడు జీవిత ప్రయాణం నుఖంగా, ఆనందంగా చెయ్యగలడు. కాపాడు 
కోవలసిన అవసరం వుండదు. ఆ సమయంలో నాధించవలసింది 
సాధిస్తాడు. అందుచేత లగేజి పెంచి వాటిని కాపాడుకుంటూ కూర్చోవడం 
కాదు. ధ్యాన సాధన చెయ్యాలి. జన్మ లేకుండా చేసుకోవాలి. దుఃఖం నుంచి 
శాశ్వతంగా బయటపడాలి. 

—_ 


భావిస్తాం. అలా బస్సులో ప్రయాణించేటపుడు అందరికంటే ముందుగా 
బస్సు ఎక్కినపుడు సుఖంగా ఉండే సీటు కోసం చూస్తాం. 

అంటే ఫ్రంట్‌ సీటు వుంటే కుదుపు వుండదు కాబట్టి, ఫ్రంట్‌ 
నీటు చూనుకుంటాం. కిటికీ దగ్గర కూర్చుంటాం. అన్నీ చూన్తూ 
ఆనందించవచ్చని. అలాగే ఎండ లేకుండా నీడగా వుండేటట్టు 
చూనుకుంటాం. గాలి తగిలేటట్టు చూనుకుంటాం, మెత్తటి సీటు 
చూసుకుంటాం. 

అలా అన్ని రకాలుగా చూసుకుని కూర్చుని ప్రయాణిస్తేనే ఆ 
ప్రయాణం నుఖంగా వుంటుంది. ఆ ప్రయాణంలో ఆనందం పొందుతాం. 
అలాగే జీవిత ప్రయాణంలో కూడా అన్ని రకాలుగా చూసుకుని జీవిస్తేనే 
ఆ జీవిత ప్రయాణం కూడా సుఖంగా, ఆనందంగా వుంటుంది. 

కానీ జీవితంలో మనం కొన్నే చూనుకుంటున్నాం. కొన్నిటిని 
నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మన జీవితం దుఃఖమయమవుతుంది. 
అందుచేత మన జీవిత ప్రయాణం కూడా నుఖంగా ఆనందంగా 
సాగాలంటే, అన్ని రకాలుగా చూసుకోవాలి. 

మన జీవితంలో, డబ్బు నంపాదించి సుఖాలు నమకూర్చ 
కోవటానికి, వ్యాయామాలు చేసి శారీరక ఆరోగ్యం కాపాడుకోవటానికి 
వ్రయత్నిన్తున్నాం. అంతవరకే చూనుకుంటున్నాం. కానీ ఇంకా 
చూనుకోవలసినవి చాలా వున్నాయని తెలునుకోవడం లేదు. కానీ 
జీవితంలో మనస్సుకు శాంతి కావాలి, ఆనందం కావాలి, నిర్ణయంగా 
జీవించాలి, త్యప్తిగా ఉండాలి, వేటి మీద మమకారం ఉండకూడదు. 
ఇలాంటివన్నీ కూడా జీవితంలో ముఖ్యమే. 

ఇంకా మంచి గుణాలు వుండాలి, అంటే కోపం వుండకూడదు. 
స్వార్థం వుండకూడదు. ఆవేశం వుండకూడదు. అత్యాశ వుండకూడదు. 
లోభం వుండకూడదు. అసూయ పడకూడదు. గర్వం, అహంకారం 
వుండకూడదు. ఇలాంటి గుణాలు నరిచేనుకుని జీవిత ప్రయాణం 
చెయ్యాలి. అప్పడే జీవితం ఆనందంగా ఉంటుంది. 


30 


ఇంకా మన అలవాట్లు అంటే సిగరెట్‌, త్రాగుడు, వ్యభిచారం, 
జూదం, లాటరీలు, పందాలు లాంటి వాటి వల్ల కూడా జీవితం దుః 
ఖమవుతుంది. వీటి వల్ల ఆరోగ్యమే కాదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు 
ఎదురవుతాయి. సంసారంలో సుఖ శాంతులుండవు. దుఃఖం పొందుతాం. 
అందుచేత వీటిని కూడా అదుపు చేసుకుని, జీవిత ప్రయాణం చెయ్యాలి. 

ఇంకా జీవితంలో ఏది జరిగినా మన మంచికే అని 
భావించగలగాలి. కష్టం వచ్చినా బాధపడకూడదు. సుఖం పొందినా, 
నంతోషం కలిగినా సంబర పడకూడదు. సమస్థితిలో జీవించగలగాలి. 
అలా వున్నపుడే జీవిత ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగుతుంది. 

ఇంకా వర్తమానంలో జీవించగలగాలి. త్రికరణ శుద్ధి కలిగి 
వుండాలి. జ్ఞానం పొందటానికి ప్రయత్నించాలి. అవుడే జీవితం 
ఆనందమయమవుతుంది. 

జీవిత ప్రయాణంలో ఇన్ని చూనుకోవలసి వుండగా ఏమీ 
చూసుకోకుండా ప్రయాణిస్తే ఆ ప్రయాణం అంటే జీవితమంతా దుఃఖమే, 
ఒడిదుడుకులే. అందుచేత మనం సుఖవంతమైన ప్రయాణానికి అన్నీ 
ఎలా చూనుకుంటామో, అలాగే జీవిత ప్రయాణంలో కూడా అన్నీ 
చూసుకోవాలి. 

మరి ఇవన్నీ చూనుకోవాలన్నా, ఇన్ని రకాల నమన్యలు 
అధిగమించాలన్నా ఒక్కటే మార్గం. అదే “శ్వానమీద ధ్యాస ధ్యానం”. ధ్యానం 
చేస్తే జీవితంలో అన్ని రకాల నమస్సలు పరిష్కరించుకుంటాం. దుః 
ఖాన్ని అధిగమిస్తాం. జీవితంలో “నుఖవంతమైన వ్రయాణం"! 
చేయగలుగుతాం. 


ర 


31 


“ఇచ్చింది ఉపయోగించుకోవాలి!” 


సహజంగా ఎవరికైనా ఎంతవున్నా, ఎన్ని వున్నా తృప్తి వుండదు. 
ఇంకా ఇంకా కావాలని ఆశపడతారు. తమ కంటే ఫై వారిని చూసి 
అనూయ పడతారు. ఇతరులకున్నవన్నీ పొందాలని అనుకుంటారు. అలా 
వాటిని నంపాదించు కోలేనవుడు, భగవంతుని ఆశ్రయిస్తారు. అవి 
పొందటానికి ఆయనను అనేక రకాలుగా ప్రార్థిస్తారు. భగవంతుని 
ప్రార్థించినా అవి పొందలేకపోతే ఆ భగవంతుని మీదే అనంత్యప్తి 
చెందుతారు. చివరకు అది ఏ స్థాయికి చేరుతుందంటే, ఇంతకాలం 
ఆరాధించిన ఆ భగవంతుని మీద నమ్మకం కూడా కోల్లోతారు. చివరకు 
ఆ భగవంతుడినే మార్చేస్తారు. మతాలు కూడా మారుస్తారు. ప్రస్తుతం 
పరిస్థితి ఇలా వుంది. 

అలా భగవంతుళ్ళను మారుస్తున్నారు కానీ భగవంతుడు ఇచ్చిన 
వాటి విలువ గుర్తించలేక పోతున్నారు. గమనిస్తే భగవంతుడు డబ్బు కంటే 
విలువైనవి, విలువ కట్టలేనివి ఎన్లో ఇచ్చాడని తెలుస్తుంది. వాటితో ఏవైనా, 
ఎంతైనా సంపాదించు కోవచ్చు. అసలు భూమి మీద కనబడే వాటి కంటే, 
విలువైనవి సంపాదించుకోవచ్చు. 

డబ్బు కంటే విలువైనవి మనకు ఎన్నో ఇవ్వబడ్డాయి. వాటిలో 
అన్నిటికంటే విలువైనది “సమయం”, అదే కాకుండా వనిచేసే శక్తి, 
మాట్లాడే శక్తి, చూసే శక్తి, వినే శక్తి, ఆలోచించే శక్తి ఇలా ఎన్నో రకాల 
శక్తులు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ విలువ కట్టలేనివి. మరి ఇన్ని ఇవ్వబడినా 
వీటి విలువ గుర్తించలేక, వీటిని ఉపయోగించుకోలేక ఇంకా అది 
ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఆక్రోశిస్తున్నాం. కానీ ఇచ్చిన వాటితో భౌతిక 
సంపదలు కంటే విలువైనవి సంపాదించుకోవచ్చని తెలుసుకోలేక, అవి 
ఏమిటో? కూడా తెలియని స్థితిలో ఉన్నాం. 

మనకు ఇప్పబడిన వాటిని, అల్పమైన ప్రాపంచిక సుఖాల కోనం, 
తాత్కాలికమైన భౌతిక ఆనందం కోసం వినియోగిస్తున్నాం. కానీ అన్ని 
లాభాల కంటే ఏది గొప్ట లాభమో, అన్ని సుఖాల కంటే ఏది గొప్ప సుఖమో, 
అన్ని ఆనందాల కంటే ఏది శాశ్వతానందమో తెలుసుకోలేకపోకున్నాం. 

కానీ మనకు ఇవ్వబడిన వాటితో 'ధ్యాన సాధన' చేస్తే డబ్బుతో 
నంపాదించలేనివి ఎన్నో నంపాదించుకోవచ్చ. ముఖ్యంగా ఆరోగ్యం, 
శాంతి, ఆనందం సంపాదించుకోవచ్చు. ఇంకా కోరికలు జయించవచ్చు. 


32 


తృప్తి పాందవచ్చు. నిర్భయంగా జీవించవచ్చు. ఇవి లేని జన్మ వ్యర్థం. దుః 
ఖభూయిసష్టం. ఇంకా అన్నిటికి మించి శాశ్వత దుఖ రాహిశ్యమైన మోక్షాన్ని 
కూడా పొందవచ్చును. సృష్టిలో ఏ జీవి పొందలేని ఉన్నత స్థితి పొందవచ్చు. 

అందుచేత భగవంతుడు ఇచ్చిన వాటి విలువ గ్రహించాలి. 
అల్బమైనవి, తాత్మాలికమైనవి లేవని చింతించకూడదు. ఉన్నవాటితో ఎన్నో 
గొప్ప కార్యాలు చెయ్యవచ్చని తెలునుకోవాలి. గమనిస్తే ఎంతోమంది 
యోగులు ఇవి సాధించి చూపెట్టారు. మనం వారి మార్గంలో 
పయనించినట్లయితే మనం కూడా వాటన్నిటినీ సంపాదించుకోవచ్చు. 

ఉన్నవాటిని చక్కగా, పూర్తిగా సద్వినియోగం చేసుకునే మార్గం 
బ్రహ్మర్షి పత్రిగారు మనకు అందించారు. అదే 'ధ్యానం'. ధ్యానం ద్వారా 
సాధించలేనిది అంటూ ఏదీ లేదు. నమన్తమూ అంటే ఆఖరుకు 
ఆత్మరూపుడైన ఆ భగవంతుని దర్శనం కూడా పొందవచ్చు. జన్మ ధన్యం 
చేసుకోవచ్చు. 


ఆ పరమాత్మను పొందిన వారు సమస్తమూ పొందినట్టే కదా? 
ఆయన కంటే విలువైనది సృష్టిలో ఏదీ లేదు కదా? అందుచేత “ఇచ్చింది 
ఉపయోగించు కోవాలి. లేని దాని కోసం చింతించకూడదు". 


అంతా 'హాయిగా' కుంటాం. అలా జీవించడానికి 
ఎన్లో ప్రయత్నాలు చేస్తూ. హాయిగా లేని జీవితం వృర్థమనుకుంటాం. 
అందుచేత బ్రతకడం కోసం అనేక ప్రయత్తాలు చేస్తాం. అనేక 


పాట్లు పడుతూంటాం. 

హాయిగా వుండే జీవితం కోసం ఎన్నో సంపాదించటానికి 
ప్రయత్తిస్తాం. అలా మేడలు, కార్లు, ఎసిలు, విలాసవరెతమై ఫర్డీచర్‌, నరాలు 
లాంటివి నమకూర్చుకోవటానికి ప్రయత్నిస్తాం. అలాంటీవి పొంది: 
బ్రతకొచ్చనుకుంటాం. 


pair ten 

వస్తువులు వున్నా వసతులు వున్నా ముదము ఫలంగా గా వుంటే మనస్సు 
అశాంతిగా వుంటే మనం హాయిని పొందలేం. మనన్సు ఆనందంగా 
ఉంటేనే మనకు హాయి. 


శుద్ధి చెయ్యాలన్నా 
వోయిగా జీవించాలన్నా ఒక్కటే మార్గం అదే “శ్వాస మీద ధ్యాన ధ్యానరో 
అందుచేత సమయాన్ని వృధా చెయ్యకుండా రోజూ ధ్యానం చేస్తే 'హాయిగా. 


34 


“ఈగలాంద్‌ జివితం కాకూడదు!” 


భగవంతుడు మంచి చెయ్యాలని అందరూ కోరుకుంటారు. 
కోరుకున్నవన్నీ ఇవ్వాలనుకుంటారు. ఒక్కొక్కసారి కోరిన కోరికలు 
నెరవేరలేదని బాధ వడుతూంటారు. భగవంతుని అనుగ్రహం కలగలేదని 
విచారిస్తుంటారు. కానీ భగవంతుడు చేసే ఉపకారాన్ని గ్రహించలేరు. 

ఎందుచేతనంటే మన దుఃఖ నివారణకోసం, ఆనందం కోసం 
భగవంతుడు అనేక రకాలుగా సాయం చెయ్యటానికి ప్రయ త్మిస్తూంటాడు. 
కానీ మనమే ఇవేమీ గుర్తించడం లేదు. గ్రహించడంలేదు. ఆయన 
అంతరాత్మ రూవంలో, ఇంకా అనుకోని నంఘటనల ద్వారా, పెద్దల 
ప్రవచనాల ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా, కలల ద్వారా, ప్రకృతి 
ద్వారా, ప్రకృతిలోని జీవుల ద్వారా ఎన్నో సందేశాలు ఇస్తున్నాడు, కానీ 
మనమే వాటిని వట్టించుకోం, గమనించకుండా, సామాన్యంగా 
తీసుకుంటున్నాం. ఆయన సందేశాన్ని అర్థం చేసుకోలేక చివరకు జీవితాన్ని 
దుఖమయం చేసుకుంటున్నాం. 

కానీ మన ముందు జరిగే వాటిని, మన జీవితంలో జరిగే వాటిని 
నిశితంగా గమనిస్తే ఎన్నో పాఠాలు నేర్చకోవచ్చు. అలాగే ఒక ఈగ నుంచి 
కూడా ఎంతో నేర్చుకోవచ్చు. జీవితాన్ని ఆనంద మయం చేసుకోవచ్చు. 

చిన్న సంఘటన చూద్దాం. ఒక షాపువాడు తేనె అమ్ముతుండగా, 
కొంత తేనె నేల మీద ఒలికింది. వెంటనే ఒక ఈగ ఆ తేనెను త్రాగటానికి 
తేనె మీద వాలింది. తేనెను కడుపు నిండా జుర్రుకుంది. కానీ ఇంతలో 
దాని రెక్కలు తేనెకు అంటుకుని ఎగరలేక కొట్టుకుని, కొట్టుకుని బాధతో 
చనిపోయింది. ఆ వెనకాలే ఇంకా కొన్ని ఈగలు ఆ తేనె మీద వాలి 
దానిలాగే చనిపోయాయి. వాటి వెనక కొన్ని ఈగలు. 

ఇలా ఒక దాని వెనుక ఒకటి వచ్చి చనిపోకున్నాయి. ఇక్కడ 
గమనిస్తే ఆ ఈగలు తేనె మాధుర్యం మీద మాత్రమే దృష్టి వుంచుతున్నాయి 
కానీ ఆ మాధుర్యం వెనుక దుర్భరమైన బాధను, చావును గమనించడం 
లేదు. ఇంకా విచిత్రమేమిటంటే తమ ముందు వున్న ఈగలు వాలటం, 
చావటం చూస్తున్నాయి. కానీ తాము వాలటం మానడం లేదు. అంటే 
వాటి ద్యష్టి తేనె మాధుర్యం మీదనే వుంది కాని, మాధుర్యం వెనకాల 


35 


వున్న దుఃఖం మీద లేదు. చావు మీద లేదు. అలా ఎదురుగుండా చూస్తున్నా 
కూడా గుడ్డిగా నశిస్తున్నాయి. ఆలోచిస్తే ఈ సంఘటన ఎంత విచిత్రంగా 
వుంది. ఆ ఈగలు ఎంత మూర్ధంగా, అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నాయి. జీవితాన్ని 
నాశనం చేసుకుంటున్నాయి. 

ఆలోచిస్తే మన జీవితాలు కూడా ఆ ఈగల్లాగే వున్నాయి. మనం 
కూడా మన పెద్ద వారిని, మన ముందు వారిని వారి జీవితాలు 
చూస్తున్నాం. కానీ మనం కూడా వారిలాగే ప్రవర్తిస్తున్నాం. 

మన పైవారు యవ్వనంలో కోరికలు, సుఖాలు, భోగలు, వాంఛల 
వెనుక పరుగులు పెడుతూ, వాటి కోసమే జీవితమంతా ప్రయత్నిస్తూ, 
వాటి కోసం చేయకూడని పనులు చేస్తూ, పాపాలు చేస్తూ చివరకు 
వాటి వల్ల జీవితాన్ని దుఖమయం చేసుకోవడం చూస్తున్నాం. ఒకరకంగా 
సుఖాల కోసమే జీవితమనుకుని సుఖాలు అనుభవిస్తూ చివరకు వయస్సు 
పెరిగే కొద్దీ రోగాల పాలై, నమన్యలలో కూరుకుపోయి, దుఃఖంతో 
ఎందుకొచ్చిన జీవితం అనుకుంటూ! మునలి వయస్సు వచ్చేసరికి తన 
పని తాను చేనుకోలేక దగ్గరి వారు ఆదరించక దుర్భరమైన చావు 
పొందుతున్నారు. 

ఇదంతా మనం చూస్తూనే వున్నాం. మన పెద్ద వారు, సుఖాల 
కోసం పరుగులు పెట్టి, దుఃఖకరమైన జీవితం గడిపి, దుర్భరమైన చావు 
తెచ్చుకుంటున్నారు. వారిని చూస్తూ కూడా, వారి జీవితం నుండి ఏమీ 
నేర్చకోవటం లేదు. మనం కూడా సుఖాలమీదే దృష్టి పెడుతున్నాం. అలా 
పెడితే మన వరిస్థితి కూడా వారి లాంటి వరిస్థితే అవుతుందని 
తెలుసుకోలేకపోతున్నాం. ఆ ఈగల్లాగే ప్రవర్తిస్తున్నాం. 

ఇక్కడ మనం గమనించవలసింది మనం కోరుకునే సుఖంలో 
దుఃఖమే వుంది. అంతే కాని, మనం కోరుకునేది సుఖం కాదు. ఆ ఈగ 
మూర్థంగా చూనికూడా దుఃఖం వున్న నుఖాన్నే ఎలా 
కోరుకుంటుందో?మనం కూడా దుఃఖంలో వున్న నుఖాన్నే 
కోరుకుంటున్నాం. కానీ మన వివేకంతో 'దుఃఖం లేని శాశ్వత సుఖాని 
కోరుకోవడం లేదు. 

ఆలోచిస్తే 'దుఃఖంతో వున్న సుఖం తాత్కాలికం, కాని దుఃఖం 
లేని సుఖం శాశ్వతం'. అజ్ఞానంతో తాత్కాలిక సుఖం కోరుకుంటున్నాం. 


దుఖాన్ని పొందుతున్నాం. కానీ తెలివైన వాడు ఇలాంటి సుఖం కోరుకోడు. 
దుఃఖం లేని సుఖాన్నే కోరుకుంటాడు. 

మహాభారతంలో యక్షుడు అడిగిన అనేక ప్రశ్షలకు ధర్మరాజు 
సమాధానం చెప్పాడు. అందులో “అన్నిటి కంటే ఆశ్చర్యకరమైనదేమిటి?” 
అని యక్షుడు అడిగినవుడు “మానవులు తమ పెద్దలు, పై వారు 
వృద్ధులవడం, బాధలు పడడం, చనిపోవడం చూస్తున్నారు, కానీ తాము 
మాత్రం శాశ్వతమైన వారమని, ఎప్పడూ ఇలాగే వుంటామని ధావిస్తున్నారు. 
అలాగే ప్రవర్తిస్తున్నారు”. ఇదే అన్నింటికంటే ఆశ్చర్యకరమైనదని ధర్మరాజు 
సమాధానం చెప్పాడు. 

అంటే మానవుల భావం ఎలా వుందంటే తమ ముందు వారు 
యవ్వనం కోల్పోవడం చూస్తున్నా రోగాలతో, కష్టాలతో, బాధలు పడుతున్నా 
(తమ యవ్వనం ఇలాగే వుంటుందన్నట్లు తమకు రోగాలు రావన్షట్టు, 
కష్టాలు కలగవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తమకున్నవన్నీ శాశ్వతం తాము కూడా 
శాశ్వతమన్షట్టుగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఎంత విచిత్రం? 

ఆ ఈగల జీవితం ఎలా అంతమవుతుందో, తాక్కాలిక సుఖాలు 
ఆశించే ప్రతి ఒక్కరి జీవితం కూడా దుఃఖంతోనే ముగుస్తుంది. దుఖం 
కలిగాక చేయగలిగింది ఏమీ లేదు. ఎవరూ మనల్ని ఆదుకోలేరు. ఎవరూ 
ఏమీ చెయ్యలేరు. అందుచేత దుఃఖంతో వున్న సుఖం కోరుకోకూడదు. 
శాశ్వత సుఖాన్ని కోరుకోవాలి. వయస్సులో వున్నపుడే, శక్తి వున్నపుడే, అన్నీ 
బాగున్షప్పడే శాశ్వత సుఖం కోరుకోవాలి, ప్రయత్నించాలి. 

శాశ్వత సుఖం 'ఆత్మ'ను అంటే 'భగవంతుని' పొందిన వారికే 
లభిస్తుంది. 'ఆత్మ' లభించాలంటే 'ధ్యానం' చెయ్యాలి. ధ్యానమొక్కటే 'ఆత్మ'ను 
పొందే మార్గం. అందుచేత 'ఈగలాంటి జీవితం కాకుండా చూసుకోవాలి'. 

సుఖం కోసం దుఃఖాల్లి తెచ్చకోకూడదు. ఏ సుఖంలో దుఃఖం 
వుండదో, ఏ నుఖం శాశ్వతమో అదే కోరుకోవాలి. దాని కోనమే 
ప్రయత్నించాలి. అందుచేత ధ్యానం చేద్దాం. 


37 


టి నా న ర రగా. 


జీవిస్తున్నాం. అలా శక్తి కోల్పోవడం వల్ల అనుకున్నట్టుగా జీవించలేక 
పోతున్నాం. ఏమి చెయ్యలో తెలియక, దిక్కుతోచక, ఏ దిక్కులేని వాడికి 
దేవుడే దిక్కని. విగ్రహాలను, ఫొటోలను, స్వామీజీలను ఆశ్రయిస్తున్నాం. 
ఎన్ని కోట్లున్నా అల్బులులా ప్రవర్తిస్తున్నాం. 
ఎంత శక్తి హీనులైపోయామంటే! “అనుకుంటాం, కాని 
అనుకున్నదేదీ ఆచరించలేం” చెయ్యలేం. అలా ఇతరులను 
విమర్శించకూడదు. ద్వేషించ కూడదనుకుంటాం, కాని అదే చేస్తున్నాం. 
రాగద్వేషాలు ప్రదర్శించకూడదనుకుంటాం, కాని ప్రదర్శిస్తున్నాం. అన్నిటి 
మీద వ్యామోహం, కోరికలు పెంచుకో కూడదనుకుంటాం,. కానీ 
చూసిందల్లా ఆశిస్తాం. కోరుతూంటాం. పాపాలు చెయ్యకూడదనుకుంటాం 
కాని చేస్తూనే వుంటాం. అందరికీ మంచి చెయ్యాలనుకుంటాం కానీ 
మంచి చెయ్యలేకపోతున్నాం. పెద్దలు చెవ్పినవి విని అలా 
ఆచరించాలనుకుంటాం, కాని ' ఆచరించలేకపోతున్నాం. 
సమయాన్ని వ్యర్థం చెయ్యకూడదనుకుంటాం, కానీ చేస్తున్నాం. 
. కాని ప్రతీ దానికి బద్దకిస్తూనే వుంటాం. 
చెడుగుణాలు, అలవాట్లు మార్చుకోవాలనుకుంటాం, కాని 
మార్చకోలేకపోతున్నాం. 
అంతే కాదు వ్యర్థమైన మాటలతో, పనికి రాని మాటలతో 
మాట్లాడే శక్తిని, వ్యద్ధపరుచుకుంటున్నాం. అలాగే పనికి రాని సినిమాలు, 
టివి. సీరియల్స్‌ చూస్తూ చూసే శక్తిని, ఆలోచిస్తూ ఆలోచించే శక్తిని 


38 


చూస్తే మన ఆరోగ్యం కూడా మన చేతిలో వుండదు. జీవితంలో 
శాంతి ఉండదు. ఎన్ని వున్నా తృప్తి ఉండదు. అన్నిటికీ భయమే. నిర్ణయంగా 
జీవించలేకపోతున్నాం. ఏది జరిగినా చలించిపోతాం. ఇటీ ప్రస్తుతం 
మనం జీవించే విధానం. దీని కంతటికీ ముఖ్య కారణం మనం శక్తి 
హీనులవ్వడమే. మరి మన జీవన విధానం మారాలన్నా . 
మనమనుకున్నట్టు జీవించాలన్నా మనం శక్తి పెంచుకునే ప్రయత్నం 
చెయ్యాలి. 
మరి మన శక్తిని పెంచుకోవాలంటే ఒక్కటే మార్గం. అదే 
“ఆనాపానసతి ధ్యానం". ధ్యానం చెయ్యడం ద్వారా అపారంగా మన శక్తిని 
పెంచుకోవచ్చు. శక్తి పెరిగితే అనుకున్నట్టు జీవించవచ్చు. ఆనందం 
పొందవచ్చు. అందుచేత ధ్యానం చేద్దాం. 


“మన శత్రువు మనలోనే వున్నాడు” 

మన శత్రువు బయట వున్నాడనుకుని. బయట వున్న శత్రువు 
గురించే ఆలోచిస్తాం. వాడిని ఎలా జయించాలి? ఎలా 
లొంగటీసుకోవాలి? వాడిని ఎలా అడ్డు లేకుండా చేనుకోవాలి? అని 
ఆలోచిన్తూంటాం. కానీ ఆలోచిస్తే మన శత్రువు మనలోనే వున్నాడని 
తెలుస్తుంది. మనలోని శత్రువుని గుర్తుంచలేక, మనలోని శత్రువును 
జయించలేక, మనలోని శత్రువును అదువు చేసుకోలేకే, ఇన్ని కష్టాలు, 
బాధలు పడుతున్నాం. జీవితాన్ని దుఖమయం చేసుకుంటున్నాం. 

బయట శత్రువు వల్ల కలిగే కష్టాల కంటే, మనలోని శత్రువు 
వల్ల కలిగే కష్టాలే ఎక్కువ మనలోపల శత్రువు ఎవరున్నారా? అని ఆశ్చర్యం 
కలగవచ్చు. కానీ ఇది మాత్రం వాస్తవం. ఆలోచిస్తే ఈ విషయం మనకు 
అర్థమవుతుంది. ఆ అంతర్‌ శత్రువు ఎవరో కాదు మనస్సు, 

ఎందుచేతనంటే మనస్సు అన్ని కోరుతుంది. కోరికలు తీర్చకపోతే 
దుఃఖం కలగచేస్తుంది. ఒక వేళ కోరికలు తీర్చినా తృప్తి చెందదు. మరల, 
మరల కోరుతుంది. తన కోరికలు తీర్చుకోవడం కోనం పాపాలు 
చేయిన్తుంది. చేసిన పాపాలకు రోగాలు, కష్టాలు వస్తే దుఃఖం 
కలుగచేస్తుంది. 

అంతేకాదు అస్తమాను అవి, ఇవి గుర్తు చేస్తుంది. ఖాళీ దొరికితే 
చాలు జరిగిపోయిన, అవనరం లేని, వనికి రాని దుఃఖకరమైన 
నంఘటనలు గుర్తు చేస్తుంది. శాంతి లేకుండా చేస్తుంది. భవిష్యత్‌ 
గురించి ఆందోళన కలగ చేస్తుంది. భయపెడుతుంది. 

ఎప్పుడూ స్థిమితంగా వుండనివ్వదు. పనికి రాని పనులు 
చేయిస్తుంది. ఆశపెడుతుంది. చూసిందల్లా కావాలంటుంది. పనికి రానివి 
అలవాట్లు చేసుకుంటుంది. అవి వదలమన్నా వదలదు. మన శక్తి, డబ్బు, 
ఆనందం అన్నిటిని హరిస్తుంది. చివరకు మన జీవితాన్ని సర్వనాశనం 


కోవమనే గుణంతో కుటుంబంలో గొడవలు తెన్తుంది. 
కుటుంబంలోని వారికి శాంతి లేకుండా చేన్తుంది. స్వార్థంతో 
నమాజంలోని వారికి శత్రువవుతుంది. అహంకారంతో, గర్వంతో 
విర్రవీగుతూ అందరితో తగవులు తెచ్చుకుంటుంది. మరలా దుఃఖం కలుగ 
చేస్తుంది. 


40 


చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, తట్టుకోదు. చిన్న బాధనైనా 
సహించలేదు. ఎవ్వరికీ ఏదీ ఇవ్వటానికి ఇష్టపడదు. అందరి నుంచి 
అన్నీ ఆశపడుతుంది. కావాలంటుంది. 

కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా 
మనసు యొక్క గుణాలే. ఈ గుణాల వల్లే మనం కష్టాలపాలవుతున్నాం. 
నిత్యం ఎంతో దుఃఖం అనుభవిస్తున్నాం. ఎన్నో పాపాలు చేన్తున్నాం. 
దుర్భరమైన వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. గుర్తు కొస్తే తట్టుకోలేక 
అశాంతికి లోనవుతున్నాం. మరి ఇంత అశాంతిని, దుఖాన్ని కలుగ చేస్తున్న 
వాడు శత్రువు కాక ఇంకేమవుతాడు. ఆలోచిస్తే మన నిజమైన శత్రువు 
“మనస్సే” అని తెలుస్తుంది. 

బయట శత్రువులు వుండటానికి కారణం అంతర్‌ శత్రువు. 
అంతర్‌ శత్రువును జయిస్తే బయట శత్రువులే వుండరు. అందుచేత అంతర్‌ 
శత్రువైన “మనస్సును జయించాలి. మన అదుపులో వుంచుకోవాలి. దాని 
శక్తిని తగ్గించాలి. దాని గుణాలు మార్చాలి. అప్పడే మనస్సు వల్ల మనకు 
కష్టాలుండవు. జీవితంలో ఆనందం లభిస్తుంది. 

ముందర ఆ అంతర్‌ శత్రువు గురించి ఆలోచించాలి. దానిని 
జయించాలి. దానికి ఒక్కటే మార్గం అదే “శ్వాసమీద ధ్యాస ధ్యానం". 
ధ్యానం చెయ్యడమంటేనే మనస్సును అదుపు చెయ్యటానికి చేసే ప్రయతం. 
ధ్యానం విశేషంగా చేస్తే 'మనస్సు' మన అదుపులోనికి వస్తుంది. ఇంకా 
ధ్యానం చెయ్యటం వల్ల మనస్సు శుద్ధమై చెడు గుణాలు తొలగి, పనికి 
రాని అలవాట్లు, చెడ్డ పనులు మాని, చేయవలసినవి చేస్తూ శాంతిగా, 
ప్రశాంతంగా జీవిస్తాం, ఆనందంగా వుంటాం. అందుచేత మనలోని 


4 


తృప్తిగా జీవించాలంటి? 
ప్రస్తుతం ఎవరిని చూసినా, ఎంతమంది జీవితాలను చూసినా, 
వారికి ఎన్ని వున్నా తృప్తి పొందలేక పోతున్నారు. ఎంత సంపాదించినా, 
ఎన్ని పదవులు పొందినా, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఎన్నాళ్ళ ఎన్ని 
సుఖాలు అనుభవించినా తృప్తి పొందలేకపోకున్నారు. ఇంకా ఇంకా 
అంటూనే వుంటారు. వ్రయత్నిన్తూనే వుంటారు. తావత్రయ 

వడుతూంటారు. వాటికోసం పాపాలుకూడా 3 
మానవుడు జీవితకాలమంతా ప్రయత్నించినా, కోరుకున్నవి 

సంపాదించినా ఎందుకు తృప్తి 7. 
బాగా ఆలోచిస్తే ౩ రకాల తృప్తులు వున్నాయి. 1.శారీరిక తృస్తి 


2మానసిక తృప్తి 3ఆత్మ తృప్తి. 

శరీరాన్ని సుఖపెట్టడంద్వారా మనస్సును తృప్తి పరచడాన్ని 

“శారీరక తృస్తి' అంటారు. అలాగే మనను కోరిన కోరికలు నెరవేరడం 
ద్వారా మనస్సును తృప్తి పరచడాన్ని 'మానసిక తృప్తి? అంటారు. 

గమనిస్తే మానవుడు ఎన్ని కోరికలు నెరవేర్చకున్నా , ఎన్ని 

అనుభవిస్తున్నా తృప్తి పొందడం లేదు. కారణం కోరికలు, సుఖాలు 


మానవుడంటే దేవాం కాదు, మనన్సు కాదు, 
మనస్సును తృప్తి పరుస్తే తనకు తృప్తి ఎలా కలుగుతుంది? తనకు తృప్తి 
కలగాలంటే 'ఆత్మ'కు తృస్తి కలగాలి. అంటే మానవుడు 'ఆత్మ'ను తృప్తి 
వరచినపుడే, 'ఆత్మ'కు తృస్తి కలిగించినపుడే త్యస్తి పొందగలడు. అంటే 
ఆత్మను తృప్తి పరచడానికి ప్రయత్షించినవాడే తృప్తి పొందలడు. తృప్తిగా 
జీవించగలడు. కారణం తాను 'ఆత్మ' గనుక. 
ఆత్మ తృప్తిచెందితేనే మానవునికి తృప్తి. “ఆత్మత్యస్తే అసలైన తృప్తి”. 
అందుచేత ఎవరైనా మనస్సును తృప్తి పరచడం కాదు, ఆత్మను తృప్తి 
పరచాలి. ఆత్మస్వరూపుడైన మానవుడు ఆత్మను తృప్తి పరచాలి. 
కాని మానవుడు ఆత్మను తృప్తి పరచడానికి ప్రయత్షించడం లేదు. 
అందుచేత తెలియని అసంత్యప్తితో అలమటిస్తూనే వున్నాడు. మరి ఆత్మను 


ఇంటినుండి బయటకు వెళ్ళినవాడు తిరిగి ఇంటికి చేరేదాకా 
ఎలా శాంతించడో! తన స్వంత గ్రామంనుండి ప్రపంచంలో ఎక్కడికి 
వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా, తిరిగి స్వగ్రామం చేరుకోవాలని ఎంత 
తపిస్తూ వుంటాడో! బయట ఎన్ని సౌకర్కాలు వున్నా ఎలా త్యప్తినివ్వవో, 
అలాగే ఆత్మ ఏ లోకం నుండి వచ్చిందో, అంటే ఏ వూర్ణాత్మ నుండి 
విడివడిందో, అక్కడకు చేరుకునే దాకా, ఆ లోకాలకు చేరుకునేదాకా 
తృప్తి చెందదు. 

అంటే ఆత్మకు తృప్తి కలగాలంటే ఆత్మతిరిగి ఆత్మలోకాలకు 
చేరుకోవలసిందే. ఆ ప్రయత్నం చేస్తేనే ఆత్మకు తృస్తి. అంతేతప్ప ఈ 
భూలోకంలో కానీ, భూలోక సంపదలు కానీ, ఆత్మకు తృస్తి నివ్వవు. 
అందుచేత మానవుడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని గొప్ప పదవులు 


నుఖపెట్టడం ద్వారా తృప్తి పడడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఆత్మ 
తానైనపుడు దేహాన్ని తృప్తి పరిస్తే తనకు తృప్తి ఎలా కలుగుతుంది? 
అందుచేత ఆత్మకు తృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి. 

మరి ఆత్మకు తృప్తి కలగాలంటే ఆత్మలోకాలకు చేరే ప్రయత్నం 
చేయవలసిందే. 'ఆత్మ లోకాలకు' చేరాలంటే ఎవరైనా 'ధ్యానం' 
చెయ్యాల్సిందే. 'ధ్యానం' చేస్తే ధ్యాన శక్తి ద్వారా ఆత్మ, ఆత్మలోకాలకు 
చేరుకుంటుంది. 


అటువంటి ప్రయత్నం చేసే వారిని ఎవరిని చూసినా ఇది మనకు 
అర్థమవుతుంది. అందుకే 'ధ్యానం' చేసే యోగులు ఏమీ లేకపోయినా 
త్యృస్తిగా జీవిస్తుంటారు. వారు వేటినీ ఆశించరు. వున్న దానితో తృప్తిగా 
ఆనందంగా వుంటారు. అందుచేత “ధ్యానం చేస్తే మనం కూడా తృప్తిగా 
జీవిస్తాం” 


—_ 


“ 
'నరకం-స్వర్లం-మోక్షం” 

ఎవరినైనా నువ్వు ఏమి కోరుకుంటావు? నరకమా? స్వర్గమా? 
మోక్షమా? అంటే వెంటనే 'మోక్షమనే' చెపుతారు. కానీ మోక్షమంటే 
ఏమిటో? 'మోక్షం' ఎలా వస్తుందో? తెలియదు. 'మోక్షానికి' ప్రయతం 
కూడా చేయరు. కానీ 'మోక్షం' కావాలంటారు. 

మానవునకు కనబడే భూలోక జీవితమే కాకుండా, కనబడని 
పరలోక జీవితం కూడా వుంది. పరలోకంలో నరకం, స్వర్గం, మోక్షమనే 
3 రకాల జీవితాలున్నాయి. 

భూలోకంలో సుఖాల మీద విపరీతమైన మమకారం వుండేవారు. 
ఇతరులను, ఇతర ప్రాణులను కష్టాలకు, హింసలకు గురి చేయడమే 
కాదు, చేయకూడని పాపాలు, చేన్తుంటారు. వారు వరంలో 
అధథోలోకాలకు చేరుకుని కొన్నాక్టకు మళ్ళీ భూమిమీదకు వస్తారు. అంటే 
వారు. పరలోక భోగాల్షి అనుభవించలేరు. 

ఇంకొంతమంది పాపాలు చెయ్యరు. అందరికీ ఉపకారం, 
చేస్తుంటారు, మంచి పనులు చేస్తారు, జీవహింస చెయ్యరు. ఇలాంటివారు 
పరంలో కొన్ని ఉన్నత లోకాలకు చేరుకుని కొన్నాళ్టకు మళ్ళీ భూమిమీదకు 
వస్తారు. వీరు పరలోక భోగాన్ని అనుభవిస్తారు. 

చాలా కొద్దిమంది మాత్రం ఇలాంటి తాత్కాలికమైన భోగాలు 
కోరుకోరు. ఈ భోగాలు ఎప్టటికైనా అశాశ్వతమైనవని తెలుసుకుంటారు. 
వాటిని ఆశించరు. వారు పరలోకంలోని శాశ్వత భోగం, శాశ్వత ఆనందం 
కోరుకుంటారు. భూమిమీద వున్న సుఖాలను ఆశించరు. వాటిమీద 
మమకారం పూర్తిగా వదులుకుంటారు. ఏమీ కోరరు. ధ్యానం చేస్తారు. 
'అహంకారం' తొలగించుకుంటారు. ఎప్పుడయితే వీరు 'నేను' అనే 
అహంకారాన్ని. 'నాది' అనే మమకారాన్ని వదులుకుంటారో వారు 
పరలోకంలో శాశ్వత ఆనందస్థితి అంటే 'మోక్షాన్షిపాందుతారు. వీరు 
తిరిగి భూలోకానికి రారు. 

ఇక్కడ మనం గమనించవలసింది మోక్షాన్ని కోరుకునే వారు 
భూమిమీద పాపాలు చెయ్యకూడదు. పాపాలు చేసేవారు మోక్షాన్ని 
పొందలేరు. అందుచేత ఏవి పాప కర్మలో తెలుసుకుని అవి చెయ్యకుండా 


44 


భోగంతో పాటు కొన్ని దుఃఖాలు కూడా అనుభవిస్తారు, కానీ శాశ్వత 
కోవలసిందే! 

అందుకే భగవద్గీతలో శ్రీ కృమ్ణుల వారు “శుభాశుభ పరిత్మాగి” 
అన్నారు. అంటే శుభాన్నీ, అశుభాన్నీ రెండింటినీ వరిత్యజించమన్నారు. 

అలాగే శంకరాచార్యుల వారు “వుణ్యావుణ్య వివర్ణితపంధా” 
అన్నారు. పుణ్యాన్ని పాపాన్ని రెండింటినీ వదలమన్నారు. 

అన్నమాచార్యుల వారు “తెగదు పావము, తీరదు పాపమూ 
అన్నారు. పాప పుణ్యాలు ఎంత చేసినా వాటికి అంతం లేదు. అందుచేత 
వాటిని దాటాలి అన్నారు. 

అంటే మోక్షం కోరుకునేవారు. పాపం, పుణ్యం రెంటిని వదలాలి! 
“ధ్యానం చెయ్యాలిగ్‌. ధ్యానం చేస్తే ధ్యాన సాధనా శక్తితో పాప ,వుణ్య 
కర్మలు దగ్దం చేసుకుంటారు. “మోక్షాన్ని పొందుతారు”. దుఃఖంలేని 
శాశ్వత ఆనందస్థితిని పొందుతారు. అందుచేత మోక్షాన్ని కోరుకునేవారు. 
“శ్వాశ మీద ధ్యాన ఉంచి ధ్యానం” చెయ్యవలసిందే తష్ట వేరే మార్గం 
లేదు. 


“దా పదే పదే చూస్తేనే పొందాలనే కోరిక కలుగుకుం!" 


ఏది చూసినా అది పొందాలని, అనుభవించాలనే కోరిక ప్రతీ 
మానవుడికి కలుగుతూంటుంది. అది కూడా పదే పదే చూసిన దాని 
మీదే ఎక్కువగా వుంటుంది. అసలు చూడని దానిని పట్టించుకోం, 
పొందాలనే భావన కూడా వుండదు. 

కొంచెం గమనిస్తే మనం ప్రక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా 
అంటే వారి టివి. కానీ, ఫ్రిజ్‌ కానీ, ఎసి. గానీ, బట్టలు కానీ, వస్తువులు 
కానీ చూస్తే మనక్కూడా వుంటే బాగుంటుందనుకుంటాం. అలా కోరిక 
కలిగిన వెంటనే అవి పొందటానికి మన శక్తి మేర ప్రయత్నిస్తాం. అలాగే 
వేడ చూనినా, కారు చూనినా, బైకు చూనినా వాటిని 
పొందాలనుకుంటాం. వాటికోసం ప్రయత్నిస్తాం. వాటిలో కొన్ని పొందుతాం 
కూడా. 

గమనిస్తే ఏ సౌకర్యాలు లేని మారుమూల పల్లెల్లో ఉన్న వారు 
ఇటువంటివి ఏమీ చూడకపోవడం వల్ల, వారికి వీటి మీద కోరికే కలుగదు. 
కొంతమందికి అవి వున్నట్టు కూడా తెలియదు. అందుచేత అవి పొందాలని 
ప్రయత్నించరు. 

అలాగే ప్రక్క ఇంటి అమ్మాయిని కాని, అబ్బాయిని కాని రోజూ 
చూస్తుంటే మెల్లిగా వారి మీద కోరిక కలిగి, వారిని పొందటానికి 
ప్రయత్నాలు చేస్తారు. అలా ప్రధమంగా దేనినైనా చూడటం వల్లే, వాటి 
మీద కోరిక కలుగుతుంది. అసలు చూడకపోతే అది వుందన్న భావనే 
ఉండదు. అవ్వడు అది పొందాలన్నా కోరికా ఉండదు, దాని కోనం 
ప్రయతం ఉండదు. సాధించలేదన్న దుఃఖం ఉండదు. 

మన జీవితంతో అన్నిటికంటే ప్రధానమైనది. భగవంతుని 
పొందటం, అంటే భగవత్‌ సాక్షాత్కారం, అంటే తనలో ఉన్న ఆత్మను 


భగవంతుడు ఉన్నాడని మనకు ఎలా తెలున్తుంది? ఆయనను 
చూడకుండా ఆయనను పొందాలనే కోరిక, ఆయన మీద భక్తి, ఆరాధనా 
భావం ఎలా కలుగుతాయి? భగవంతుని పొందాలనే భావం కలగాలంటే 
ఏదో ఒక రూపాన్ని చూడాలి. మరి రూపం లేని భగవంతుడ్ని మనం 
ఎలా చూస్తాం? 

అందుచేత బుషులు, మహాత్ములు వారి శక్తితో భగవంతుని 
గుణాలు, ఆయన శక్తిని ప్రతిబింబించే విధంగా కొన్ని రూపాలు సృష్టించి 
ఆ రూపాలను విగ్రహాలుగా, ఫోటోలుగా రూపొందించారు. ఆ విగ్రహాలను, 


46 


ఫోటోలను చూన్తూంటే ఆ భగవంతుని ఆలోచన, ఆయనను 
ఆరాధించాలనే కోరిక, చివరకు ఆయనను పొందాలనే తవన 
కలుగుతుంది. 

అప్పడు రకరకాల మార్గాలు అన్వేషిన్తాం, రకరకాల గురువులను 
ఆశ్రయిస్తాం, రకరకాల సాధనలు చేస్తాం. చివరకు నిరాకారుడైన 
భగవంతుని పొందే సరైన మార్గం ధ్యానమని తెలుసుకుంటాం. అలా 
ధ్యానం ప్రారంభిస్తాం. అలా కఠోర సాధన చెయ్యడం ద్వారా మనలో 
ఉన్న ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలుగుతాం. ఆ విధంగా 

చేసుకుంటాం. 


లేకపోతే ఆయనను పొందాలనే కోరికా వుండదు. ఆ కోరికే లేకపోతే 
ఆయన కోసం ప్రయత్షమే చేయం. ఆ ప్రయత్నమే లేకపోతే ఆయనను 
ఎన్ని జన్మలెత్తినా పొందలేం. 

భగవంతుడు వున్నాడు అని తెలియచెష్టటానికి మాత్రమే ఈ 
విగ్రహోలు, ఆలయాలు, మందిరాలు, ఫోటోలు, అంతేకానీ అవే 
భగవంతుడని కాదు. అలా ఆ రూపాన్ని పదే పదే చూడటం వల్ల, 
భగవంతుని వదే వదే తలచుకోవటం వల్ల, చివరకు ఆయనను 
పొందాలనే తపనతో ప్రయత్నించి. సాధన ద్వారా భగవంతుని పొందుతాం. 

సహజంగా మన మనుగడ కోసం, భుక్తి కోసం, కుటుంబం 
కోసం నిరంతరం శ్రమిస్తూ క్షణం తీరిక లేకుండా దృష్టిని భౌతిక 
కార్యకలాపాలు మీదే వుంచుతూంటాం. అటువంటి మన దృష్టిని 
భగవంతుని మీదకు మరల్చడానికే ఈ విగ్రహాలు, ఆలయాలు, మందిరాలు, 
ఫోటోలు, అలా మధ్య మధ్యలో వాటిని చూడటం వల్ల మన మనస్సు 
భగవంతుని మీదకు మరలుతుంది. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా ఆ నిరాకార 
భగవంతుని తెలుసుకోలేం. అసలు భగవంతుడు వున్నాడనే సంగతి కూడా 
తెలియదు. మహానుభావులు, బుమలు విగ్రహాలను, ఆలయాలను 
నిర్మించడానికి ముఖ్య కారణం ఇదే. అంతే కానీ నిజంగా ఒక విగ్రహాన్ని 


ఆ ప్రయత్తమే 'ఆనాపానసతి' 'ధ్యానం' ధ్యానం చేస్తే ఎవరైనా 
భగవదనుభూతి పాందవచ్చు. 


4 


మేలు కొమ్మని రాగయుక్తంగా పాడతారు. కానీ అసలు భగవంతుని మేలు 
కొల్బవలసిన వనే లేదు. కారణం ఆయన నిద్రపోడు కనుక. ఆయనే కనుక 
నిద్రపోతే ప్ర్రంచమే అల్లకల్లోలమవుతుంది. అందుచేత నిద్రపోని 
భగవంతుని మేలుకొల్చవలసిన పని లేదు. 

కానీ నిజంగా మేలుకోవలసింది మనమే. మేలుకొల్బవలసింది 
మనల్లే అజ్ఞానపు మత్తులో వున్న మనమే మేల్కొనాలి. మాయా మోహం 
నుంచి మేల్కొ నాలి. పరాధీనత నుంచి మేల్కొనాలి. అల్బభావాల నుంచి 
జాతిని, జాగ్యత పరిచారు. అంటే 'లెండి, మేల్కొనండి' అని బోధించారు. 
ఉపనిషత్తులు కూడా “ఉత్తిష్ట ఉత్తిష్ట" అని తెలుపు తున్నాయి. అంటే 'జాగ్రక్త! 
మేలు కొనండి” అని హెచ్చరిస్తున్నాయి. 

ఆ అజ్ఞానపు నిద్రలో మనం ఎక్కడ వున్నామో? ఏమి చేస్తున్నామో? 
మనకే తెలియటం లేదు. ఈ ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం 
పెంచుకుని, తాత్కాలిక ఆనందం కోసం పరుగులు పెట్టడం వలన శాశ్వత 
ఆనందాన్ని శాంతిని పొందలేకపోతున్నాం. శాశ్వత ఆనందం ఉందన్న 
సంగతే తెలుసుకోలేక పోతున్నాం. తాత్కాలిక సుఖాలు ఎన్ని పొందినా 
చివరకు అవి దుఃఖాన్నే మిగులుస్తాయి. ఆ దుఃఖం వల్ల ఎన్ని సుఖాలు 
వున్నా అనుభవించలేకపోతున్నాం. జీవితమంతా శ్రమపడినా చివరకు 
దుఃఖమే మిగులుతుంది. అందుచేత 'ఎండమావులు' లాంటి ఈ దృశ్య 
ప్రాపంచిక భోగాలకు ఆకర్షితులు కాకూడదు. 

మనం అన్నిటికి భగవంతుని మీద ఆధార పడుతున్నాం. ఏ సమస్య 
వచ్చినా భగవంతుని ఆశ్రయిస్తున్నాం. ఆయన్ను ప్రార్థిస్తున్నాం. మనకు అన్నీ 
సాధించే శక్తి వున్నా బద్ధకిన్తున్నాం. కష్టవడం, కృషి చెయ్యం. అన్నీ 
భగవంతుడే ఇవ్వాలి. ఆయనే చూసుకోవాలి. అందుకే స్వామి వివేకానంద, 
లెండి అన్నారు. తాత్కాలిక ఆనందం కాదు. శాశ్వత ఆనంద మార్గాన్ని 
తెలుసుకోవాలి. సద్గురువులను ఆశ్రయించాలి. వారు చెప్పిన మార్గంలో 


48 


పయనించాలి. కష్టపడాలి. ప్రయత్నించాలి. 

ఏమీ చెయ్యకుండా భగవంతుని మీద ఆధారవడి శక్తిని, 
మేధన్సుని నిర్వీర్యం చేయ కూడదు. నిద్రపోయిన వాడు ఏమీ 
వున్నాం. అందుచేత 'మేలుకోవాలి'. మనల్ని ఉద్ధరించుకోవాలి. లోకానికి 
మార్గం చూపటానికి ప్రయత్నించాలి. 

శాశ్వత శాంతి, ఆనందం పాందే మార్గమే “శ్వాస మీద ధ్యాస 
ధ్యానం”. ధ్యానం చేస్తే తాత్కాలిక శాంతి, ఆనందమే కాదు. శాశ్వత శాంతి, 
ఆనందం కూడా పొందుతాం. 'ధ్యానం' చెయ్యడమంటే కష్టపడి సాధన 
చెయ్యడం. ఒకరిని అర్థించడం కాదు. ఒకరిని వేడుకోవడం కాదు, మనకి 
మనం సాధించుకోవడం. బద్ధకించడం కాదు, కృషి చెయ్యడం. ఏమీ 
చెయ్యకుండా నిద్రపోవడం కాదు, ఎరుకలో జీవించడం; కృషి చెయ్యడం, 
“మేలుకొని సాధించడానికి ప్రయత్మించడం' 


“మాయా మోహంలో చిక్కుకోకూడదు!” 

మోహం అంటే 'విపరీతమైన వాంఛ. తీవ్రమైన కోరిక. మాయ 
అంటే 'ప్రస్తుతం ఉండి తరువాత లేనిది' అంటే 'లేనిదంతా ఉన్నట్టుగా 
కనబడేదే మాయ'. అటువంటి మాయ మీద తీవ్రమైన వ్యామోహం 
పెంచుకోవడమే 'మాయామోహంలో చిక్కుకోవడమంటే.” 

అలా ప్రతి మానవుడూ మాయలో చిక్కుకొని తీవ్ర దుఃఖాల 
పాలవుతున్నాడు. మానవుని దుఃఖానికి కారణం ఇదే! లేనిదాన్ని ఉన్నట్టుగా 
భావించి, దానిమీద వ్యామోహం పెంచుకుని చివరకు అవి దూరమయ్యే 
సరికి విపరీతమైన దుఃఖానికి లోనవుతున్నాడు. 

కలనిజమనుకుంటే ఎంతో! మనకు కనవడేదంతా అంతే. 
ఎందుచేతనంటే భూమి మీద మన కళ్ళకు కనబడేది ఏదీ శాశ్వతం 
కాదు. కొంచెం ఆలోచిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మన 
సంపదలు కానీ, మన భవంతులు కానీ, మనకున్న వస్తు, వాహనాలు 
కానీ, నగలు కానీ, దుస్తులు కానీ అన్నీ అశాశ్వతమే. ఇవన్నీ కొన్నాళ్ళకు 
పాతబడిపోతాయి. చివరకు లేకుండా పోతాయి. 

అలాగే ఉద్యోగం, పదవులు, పేరు ప్రఖ్యాతులు అన్నీ కొంతకాలం 
మాత్రమే ఉంటాయి. అంతే కాదు మనకున్న యవ్వనం కానీ, ఆరోగ్యం 
కానీ, అందం కానీ, శక్తి కానీ, ఏ రకమైన నైపుణ్యం కానీ అన్నీ తాత్కాలికమే, 
తష్ట ఏటీ శాశ్వతం కాదు. అలాగే తల్లి, తండ్రి భార్య భర్త పిల్లలు, బంధువులు 
అందరూ అశాశ్వతమే. శాశ్వతమైన వారు ఎవ్వరూ లేరు. ఆఖరికి మనమే 
శాశ్వతం కాదు. అసలు మనమే లేనపుడు మనవనుకునేవన్నీ మనవి 
ఎలా అవుతాయి? 

మనమంతా మాయలోనే బ్రతుకుతున్నాం, మాయ మీదే 
వ్యామోహం పెంచుకున్నాం. అందుచేత మన నుంచి ఏది దూరమైనా 
విపరీతంగా దుఃఖిస్తున్నాం. అలా లేని వాటికోసం పరితపిస్తూ, వాటిని 
పొందటానికి ఎంతో నమయాన్ని ఆఖరుకు మన జీవితాన్నే వ్యర్థం 
చేనుకుంటున్నాం. పాపాలు చేన్తున్నాం. జీవితాన్ని దుఃఖ మయం 


చేసుకుంటున్నాం. చేయవలసింది చేయ లేకపోకున్నాం. పాందవలసింది 
పాందలేకపోతున్నాం. 


పాండవులు నిర్మించిన మయ సభలో లేనివన్నీ ఉన్నవనుకుని 
దుర్యోధనుడు భంగవడ్డాడు. మాయాబజార్‌లో కౌరవ వరివారం 
అవమానాల పాలయ్యారు. మాయకు ఆకర్షితులవుతే ఎవరి పరిస్థితైనా 
ఇంతే. అందుచేత ఈ మాయా ప్రపంచం నుండి బయటపడాలి. 
మాయలో చిక్కుకోకూడదు. మాయ మీద వ్యామోహం పెంచుకోకూడదు. 

జీవితంలో ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. మాయలో పడితే 
జీవితం దుఖమయమవుతుంది. మాయ నుంచి బయట పడితే జీవితం 
ఆనందమయమవుతుంది. ఎవరైతే పూర్తిగా మాయ మీద వ్యామోహం 
తొలగించుకుంటారో వారు దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తుల 
వుతారు, శాశ్వతానందాన్ని పొందుతారు. చివరకు మోక్షాన్ని పొందుతారు. 

“మోహక్షయమే మోక్షమని” అన్నారు. మోహం లేకపోవడమే 
మోక్షం. మాయా వ్రపంచం మీద మోహం లేకపోవడమే మోక్షం. 
అందుచేత మాయా మోహంలో చిక్కుకోకూడదు. 

మరి ఈ మాయ మీద, మాయా ప్రపంచం మీద వ్యామోహానికి 
కారణం ఏమిటి? దాని నుంచి మనం ఎలా బయటపడాలి? అన్నది 
తెలునుకుందాం. ముఖ్యంగా దీనికి కారణం మనస్సు. ఈ మనన్లనే 
మాయ, ఈ మాయా ప్రపంచం మీద వ్యామోహం కలిగిస్తుంది. చివరకు 
మనల్ని దుఃఖాల పాలు చేస్తుంది. అందుచేత మనన్సును జయిస్తే 
మాయను జయించినట్టే. వారు మాయలో చిక్కుకోరు. 

మాయ నుంచి బయటవడాలనుకునేవారు మనన్సును 
జయించాలి. దానికి సులువైన మార్గం “ఆనాపానసతి ధ్యానం”. ఈ ధ్యానం 
ద్వారా మనన్సును జయించవచ్చు. తద్వారా ఈ 'మాయ' నుంచి 
బయటపడి మోక్షాన్ని పొందవచ్చు. 


51 


“హీరో ఎవరో? 'జిరో ఎవరో? తెలుసుకోవాలి!” 


మానవుడు అంటే కనబడే దేహం ఒక్కటే కాదు. కనబడని 
మనస్సు, కనబడని ఆత్మ కూడా వున్నాయి. ఈ మూడు కలిపితేనే 
మానవుడు. గమనిస్తే కనబడే దేహం కంటే మనస్సు గొప్పదని, ఈ రెండింటి 
కంటే ఆత్మ గొప్పదని తెలుస్తుంది. ఎందుచేతనంటే ఆత్మే కనుక లేకపోతే 
దేహం శవం అవుతుంది. 

కళ్ళ చూడలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు పని చెయ్యవు, 
కాళ్ళ నడవలేవు, ఆలోచించ లేడు, ఏమీ చెయ్యలేడు. అంటే దేహానికి 
ఈ వైభవమంతా ఆత్మ ఉన్నంత నరకే అని తెలుస్తుంది. కానీ లోకంలో 


సాధించామని గర్వపడుతూం టారు. ఇంకా తమకు ఎంతో పేరు ఉందని, 
పదవులున్నాయని, తాము తలచుకుంటే ఏమైనా చెయ్యగలమని, నా 
వెనకాల ఎంతోమంది వున్నారనే అహంకారంతో విర్రవీగుతుంటారు. 

అలా తామే హీరోలమన్షట్టుగా ఫోజులు కొడుతుంటారు కూడా, 
కానీ కొంచెం గమనిస్తే అలాంటి వారికి సడన్‌గా ఏ హార్ట్‌ ఎటాక్కో వచ్చి 
వారి దేహంనుండి ఆత్మ తప్పకుంటే ఆ దేహం శవం అవుతుంది. వారిని 
వెంటనే ఇంటి బయట వుంచుతారు. 

కొంచెం గమనిస్తే అష్టటి దాకా హీరోలా ఫోజు కొట్టిన వాడు 
కదలకుండా పడి వుంటాడు. వాడి సంగతి తేలుస్తా, వీడి సంగతి తేలుస్తా 
అంటూ హీరోలా ఫోజు కొట్టినవాడు, ప్రక్కన గడ్డి పరక పెట్టినా కూడా 
కదపలేడు. అంతటి హీరో కూడా ఒక్కసారిగా 'జీరో అయిపోతాడు. ఏమీ 
చేయలేని అచేతనుడ యిపోతాడు. 

ఆలోచిస్తే అతని హీరోయిజమంతా ఆత్మ వుండటం వల్లనే అని 
తెలుస్తుంది. అంటే నిజమైన హీరో ఆత్మే కాని దేహం కాదు. దేహమే హీరో 
అయితే ఆత్మ తప్ప కున్నా పని చెయ్యాలి కదా? అందుచేత 'ఆత్మ' లేని 
దేహం. ఖచ్చితంగా 'జీరోయే'. 

మానవులు జీరో అయిన దేహానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. హీరో 
అయిన ఆత్మను అంటే భగవంతుని పూర్తిగా విష్మరిస్తున్నారు. జీరో అయిన 
దేహం కోసం జీవితమంతా పాటు పడుతున్నారు. 

అంటే దేహ ఆనందం కోసం, దేహ సౌందర్భం కోసం, దేహ సుఖం 


52 


కోనం, దేహ ఆరోగ్యం కోనం పడరాని పాట్లు పడుతున్నారు. ఎంతో 
శ్రమిస్తున్నారు. ఎంతో సంపాదిస్తున్నారు. ఎన్లో కోట్లు కూడబెడుతున్నారు. 
ఎన్నో గొప్ప పనులు చేశామను కుంటున్నారు. కానీ దేహానికి ఎన్ని చేసినా 
అవి జీరోకు చేసినట్టే. జీరో కోనం పాటు పడితే చివరకు మిగిలేది 
జీరోయేనని తెలుసుకోలేకపోకున్నారు. చివరికి ఏది తన కూడా రాదు 
తనకు లాభించదు. అందుచేత జీరోకు కాదు. నిజమైన హీరోకు అంటే 
ఆత్మకు అంటే భగవంతునికి ప్రాముఖ్యం ఇవ్వాలి. 

జీవితంలో జీరోకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు నష్టపోతాడు. కానీ 
హీరోకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు లాభం పొందుతాడు. గమనిస్తే యోగులు 
హీరోకి అంటే భగవంతునికి ప్రాముఖ్యం ఇచ్చి గొప్ప వాళ్ళయ్యారు. దుః 
ఖం నుంచి శాశ్వతంగా బయట పడి ముక్తిని పొందారు. కానీ భోగులు 
జీరో అంటే దేహానికి ప్రాముఖ్యం ఇచ్చి నష్టపోవడమే కాదు. దుఃఖంలో 
కూరుకు పోతున్నారు. అందుచేత ఎవరు హీరో? ఎవరు 'జీరో? అన్నది 
తెలుసుకోవాలి. 

సృష్టి రహస్మమేమిటంటే 'జీరోలన్షీ' కనబడు తుంటాయి. హీరోయే' 
కనబడడు. అందుచేత మానవులు కనబడని హీరోను గుర్తించలేరు. 
పట్టించుకోరు. ప్రాముఖ్యం ఇవ్వరు. కనబడే జీరోకే అంటే దేహానికి 
ప్రాముఖ్యం ఇస్తారు. మానవులకు జీరోను పట్టించుకోవడం తెలుసు కానీ, 
హీరో అయిన ఆత్మను అంటే భగవంతుని పట్టించు కోవడం తెలియదు. 
కానీ మానవ జివ్మ ధన్యం కావాలంటే హీరోను 

మరి హీరో అయిన ఆత్మను పట్టించు కోవాలంటే ఒక్కటే మార్గం 
అదే “శ్వాస మీద ధ్యాస ధ్యానం". ధ్యానం ఒక్కటే ఆత్మను అంటే భగవంతుని 
పట్టించుకునేది. మిగిలినవన్నీ దేహానికి సంబంధించినవే. అందుచేత 
ప్రతీ రోజు ధ్యానం చెయ్యాలి. యోగులులా హీరోకు ప్రాముఖ్యం ఇవ్వాలి. 
జీవితాన్ని ధనం చేసుకోవాలి. ముఖ్యంగా హీరో ఎవరో? 'జీరో ఎవరో? 
తెలుసుకోవాలి. 


“ఠరించాలంటే ధ్యాన సాధన చెయ్యాలి!” 

మనం పదైనా ఒక నది దాటాలంటే పడవలో ప్రయాణించాలి. 
లేదా ఈత ఈదడం ద్వారా దాటాలి. లేదా లోతు తక్కువగా ఉన్న చోటు 
నుండైనా దాటడానికి ప్రయత్నించాలి. వీటిలో ఏదో ఒక మార్గం ద్వారా 
మాత్రమే నదిని దాటగలం. అంతే కానీ, ఈ ప్రయత్నాలేమీ చేయకుండా 
నది ఒడ్డున కూర్చుని భగవంతుని ఫోటో పెట్టి పూజిస్తూ, నది దాటించు 
అని ప్రార్థిస్తే నది దాటగలమా? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్లరాలైనా 
దాటలేం కదా? 

అలా నది దాటటానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యకుండా 
పూజిస్తూ కూర్చునే వాడిని అక్డాని అంటాం. అలా అజ్ఞానంతో ప్రవర్తిస్తే 
ఎప్పటికీ నదిని దాటలేం కదా? 

అలాగే జీవితంలో ప్రతీ ఒక్కరూ రకరకాలుగా కలిగే దుఃఖాన్ని 
భరించలేక తరించాలని కోరుకుంటారు. తరించడమంటే 'తీరాన్ని 
దాటడం' అంటే 'దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరటం'. 

మరి మనం దుఃఖ తీరాన్ని దాటడం కోసం ఏ ప్రయత్నం 
చెయ్యకుండా, ఎంతసేపూ భగవంతుని పూజిస్తూ, ప్రార్థిస్తూ మనల్ని దుః 
ఖాల నుంచి విముక్తుల్ని చెయ్యమని వేడుకుంటున్నాం. నదిని దాటాలంటే 
పూజిస్తూ, ప్రార్ధిన్తూ కూర్చంటే ఎలా ప్రయోజనముండదో అలాగే దుః 
ఖ తీరాన్ని దాటాలంటే పూజిస్తూ, ప్రార్థిస్తూ కూర్చంటే ఏ ప్రయోజనం 
వుండదని తెలుసుకోలేకపోతున్నాం. దుఃఖాన్ని అధిగమించాలంటే అంటే 
దుఃఖం నుండి బయటపడాలంటే మన ప్రయత్షం వల్లే, స్వయంకృషి 
వల్లే మన సాధనవల్లే సాధ్యం. అంతే కాని కృషి చెయ్యకుండా పూజిస్తూ, 
ప్రార్థిన్తూ కూర్చంటే, భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. 

మనం సర్వ శక్తివంతులై వుండి, శక్తి లేని వారిగా భగవంతుని 
వేడుకుంటున్నాం. సాధించగలిగి వుండీ, సాధించలేని వారిలా 
ప్రార్థిస్తున్నాం. అన్ని చెయ్యగలిగి వుండి, చెయ్యలేని వారిగా ప్రవర్తిస్తున్నాం. 
కష్టవడగలిగి కూడా, కష్టవడలేని వారిగా బద్ధకంతో భగవంతుని 
అర్థిస్తున్నాం. సుఖాల కోసం ప్రాకులాడుతున్నాం. 


54 


ఎవరికైనా కష్టపడితేనే నుఖం లభించేది. అందుచేత 

కష్టపడాలి. సాధన చెయ్యాలి. సాధించుకోవాలి. మన దుఃఖాన్ని మన 
ప్రయత్నం ద్వారా మనమే అధిగమించాలి. 

అందుచేత మనం దుఃఖం నుంచి శాశ్వతంగా 
బయటపడాలంటే, అంటే తరించాలంటే, అంటే దుఃఖ తీరం దాటాలంటే 
చక్కని తేలికైన మార్గం బ్రహ్మర్షి వత్రిగారు బోధించే 'ధ్యానం.' ఈ 
ధ్యానమనే నౌక ద్వారా ఎవరైనా నరే దుఃఖ తీరాన్ని దాటవచ్చు. 
సంసారమనే సాగరాన్ని దాటవచ్చు. 

అందుచేత నది ఈదాలంటే కష్టమని బద్ధకించి, నీళ్ళలో 
దిగాలంటే భయవడి, వడవ అలవాటు లేదు ఎక్కలేనని కూర్చుని 
భగవంతుని పూజిస్తూ, ప్రార్థిస్తూ కూర్చుంటే ఎలా నది దాటలేమో, ధ్యానం 
చెయ్యాలంటే కష్టమని బద్ధకించి, అమ్మో ధ్యానం చెయ్యగలమా అని 
భయవడి, అలవాటు లేదు సాధన చెయ్యలేమని ధ్యాన సాధన 
చెయ్యకుండా ఎన్నాళ్ళు అంటే ఎన్ని జన్మలు పూజిస్తూ, ప్రార్థిస్తూ కూర్చున్నా 
మనం ఈ దుఃఖాన్ని అధిగమించలేం. సంసార సాగరాన్ని దాటలేం. 

అందుచేత అన్ని సంశయాలు ప్రక్కన పెట్టి ధ్యానం చేద్దాం. 
మన సమయం, శక్తి, తెలివి, జీవితం ధ్యాన సాధనకు వినియోగిద్దాం. 
అవకాశం దొరికినపుడల్లా ధ్యానం చేద్దాం. సజ్జన సాంగత్యం చేద్దాం. 
జ్ఞానుల పుస్తకాలు చదువుదాం. యోగులను, జ్ఞానులను ఆదర్శంగా 
తీసుకుందాం. జ్ఞానవంతులవుదాం. తరిద్దాం. 


“పీరు కోసం ప్రాకులాడవద్దు” 


నవాజంగా ఎవరైనా, నలుగురిలో ఇతరులలో పేరు 


కానీ ఎంత తావత్రయవడినా, ఎంత ఖర్మ పెట్టినా, ఎంత 
ఘనంగా కార్యక్రమాలు, ఫంక్షన్స్‌, పార్టీలు నిర్వహించినా, పేరు వచ్చేటట్లు 
ఎంతగా చేసినా, ఎంతమంది ఆ పనిని మెచ్చుకున్నా గమనిస్తే అలా 
నంపాదించిన పేరు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. ఎప్పడైనా 
తాత్కాలికమైన దానికోసం పెట్టిన ఖర్చు, శ్రమ, శక్తి అంతా చివరకు 
వృధా అవుతుందే తష్ట, అంతకు మించి ఏ ప్రయోజనం ఉండదు. 

ఎందుచేతనంటే మనం చేసే ఘనమైన పనిని చూసేవారు, 
అనుభవించే వారు చాలా స్వల్పంగా వుంటారు. మహావుంటే కొన్ని 
వందలో, వేలో వుండవచ్చు ప్రపంచ జనాభాలో వీరి శాతం ఎంత? ఇంత 
స్వల్బశాతం మెచ్చుకున్నంత మాత్రాన వచ్చే ఆ పేరు ఎంత? అసలు ఆలోచిస్తే 
మనం చేసిన పని మెచ్చుకున్న వారు ఎంత కాలం వుంటారు? అసలు 
వారే లేనపుడు మన పేరు ఎక్కడ వుంటుంది? 

అంతేకాదు గమనిస్తే జీవితంలో ఎవరి విషయాలు, సంఘ 
టనలు వారే మర్చిపోతుంటే, మనం చేసిన పని గుర్తుంచుకోవాల్సిన 
అవసరం ఇతరులకు ఎందుకుంటుంది? వారి జీవితంలో వారు గుర్తుం 
చుకోవలసినవే ఎన్లో వుంటాయి. వారు అవే గుర్తుంచు కోలేకపోకున్నారు. 
మరి మనం చేసిన పనులు వారెలా గుర్తుంచు కోగలరు? అలా 
గుర్తుంచుకోవలసిన అవసరం వారికేమిటి?ఎవరికి వారు, వారు చేసే 
పనులకు పేరు రావాలని తాపత్రయ పడుతుంటారు. వాటినే గొప్పగా 
చెప్పకోవటానికి ప్రయత్నిస్తుంటారు. అంతే కానీ మనం చేసే పనులు 
అస్తమానూ చెపుతూ, తలచుకుంటూ, ఇతరులు ఎందుకుంటారు? 

గమనిస్తే సృష్టిలో ఎవరి పేరూ శాశ్వతం కాదని తెలుస్తుంది. 
భగవంతుని పేరు తప్ప, భూమి మీద జన్మించిన వారిలో ఎవరి పేరు 


శాశ్వతంగా వుంది? సృష్టి ఏర్పడిన తరువాత ఎన్నో యుగాలు మారాయి. 
ఆ యుగాలలో ఎంతోమంది ధనవంతులు, కోటీశ్వరులు జన్మించారు. 
రాజులు, మహారాజులు, చక్రవర్తులు వుట్టారు. ఎంతోమంది గొప్పవారు, 
మహాత్ములు జన్మించారు. ఎవరి పేర్లు వున్నాయి? ఎంతమందివి మనకు 
తెలుసు? ఎంతమంది పేర్లు వున్నాయి? అంతే కాదు, ప్రస్తుత యుగంలో 
వచ్చిన బుద్ధుడు,జీనన్‌, మహ్మద్‌, మహావీరుడు, గురునానక్‌, 
రమణమహర్షి, నత్యసాయిబాబాలలాగ ఎంతోమంది దేవుళ్ళు గత 
యుగాలలో కూడా వచ్చే వుంటారు. మరి ఎంతమంది పేర్లు చెప్పగలం? 
అలాంటివారి ఎవరిపేరైనా వ్రన్తుత యుగంలో వుందా? మనం 
చెప్పగలమా? అంతటి గొప్పవారి పేర్లే సృష్టిలో అద్యశ్యమైపోతుంటే, 
మనలాంటి నామాన్సుల పేర్లు ఎక్కడ వుంటాయి? 

అందుచేత ఇది అర్థం చేసుకుంటే, పేరుప్రఖ్యాతుల కోసం 
ప్రాకులాడం. అనవసరపు ఖర్చులు, ఆర్భాటాలు చెయ్యం. ఆర్భాటాల కోసం 
జీవితాన్ని నాశనం చేనుకోం. జీవితంలో మన డబ్బును, మన కాలాన్ని 
మన శక్తిని లోక కళ్ళాణం కోసం వినియోగిస్తాం. అసలు మనమెవరో 
తెలుసుకుంటాం. మన కోసం ఆలోచిస్తాం. మన సమస్తాన్ని అంటే డబ్బును, 
కాలాన్ని శక్తిని, తెలివిని మన కోసమే వినియోగిస్తాం. మన లాభం కోసం 
ఖర్చు పెడతాం. తాత్కాలికమైన, అశాశ్వతమైన వాటికోసం, పేరుకోసం 
అల్బమైన వాటికోసం వినియోగించం. విలువైన మన జీవితాన్ని వృర్ధం 


శాశ్వతం కాని దేహానికి, దీనికి పెట్టుకున్న పేరుకు లాభించే 
పేరు ప్రఖ్యాతుల కోసం చేసే పనులన్నీ వ్యర్థమని తెలుసుకోవాలి. కారణం 
దేహం మనం కాదు. ఆత్మే మనం. దేహం ఇహలోకానికి వచ్చినపుడు 
మనం తొడుక్కున్న వస్త్రం లాంటిది. అందుచేత 'ధ్యానం' ఒక్కటే 
శాశ్వతమైన మనకు అంటే ఆత్మకు ఉపయోగపడేదని తెలుసుకోవాలి. 
ప్రతీరోజు మన జీవితంలో మనం చేసే ప్రతీ పని మనకు అంటే 
ఆత్మకు లాభిస్తుందా? లేక మనం కాని దేహానికి లాభిస్తుందా? అని 
ఆలోచించాలి. మనకు అంటే 'ఆత్మ'కు లాభించే పనులు చెయ్యాలి. 
లీలికాన్న నరం రాడు అనారు ధను అద్రాటాలు పరుడు పరు 

కోసం 

'ధ్మానం' చేస్తే అన్నీ బోధపడతాయి. 


57 


“వెయ్యడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి!” 


లోకంలో ఎవరిని చూసినా భగవంతుని పొగడడం, ప్రార్థించడం 
చేస్తున్నారు. అంతే కాదు భగవంతుని 'కోరడానికే' అలవాటు పడ్డారు. 
కాని 'కోరడం' యొక్క అర్థం తెలుసుకుంటే అనలు భగవంతుని కోరనే 
వుచ్చకోవాలనుకోవడం. 'కోరడంలో' కష్టపడడం ఉండదు, ఇవ్వడం 
ఉండదు. అంటే కష్టవడకుండా, ఇవ్వకుండా పొందాలనుకోవడమే 
“కోరడం' ఇది సృష్టి సిద్ధాంతానికి అంటే భగవంతుని సిద్ధాంతానికి విరుద్ధం. 

మనం ఏమీ చెయ్యకుండా, కష్టపడకుండా, కోరడానికే అలవాటు 
వడడం వల్ల, మనకు కావలసినవి నంపాదించు కోవటానికి కృషి 
చెయ్యడం లేదు. ఇవ్వటానికీ ఇష్టపడడం లేదు. 

అంతే కాదు కోరినవి సాధించడం కోసం శరీరాన్ని హింసించు 
కుంటున్నాం. శోకాలు పెడుతున్నాం. అలా సాధించుకుంటున్నాం. కానీ 
కష్టపడి సతకర్మలు చేసి సంపాదించుకోవాలనుకోవడం లేదు. పైగా కాస్తో, 
కూస్తో చేసేవి కూడా చెయ్యకూడని పనులే చేస్తున్నాం. అలా పాప కర్మలు 
చేస్తూ, జీవితం దుఃఖమయం చేసుకుంటున్నాం. 

గీతలో శ్రీ కృష్ణ భగవానుడు 'నిష్కామకర్మ' చెయ్యమన్నారు. అంటే 
ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించవద్దని చెప్పారు. అంటే చేసిన పనికి 
ఫలితం కోరవద్దని చెప్పడం జరిగింది. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే 
అన్నిటికంటే 'కర్మ ఫల త్యాగం' గొప్పదన్నారు. 

శ్లో. ప్రేమో జక మన్మావన్‌ జ్యాబభ్యానం విశిష్టత 

ధ్యానాత్కర్మఫల త్యాగస్తాగాచ్చాన్తిరనన్తరమ్‌ (భగీ.12-12) 

తా:- (వివేకముతో కూడిన) అభ్యాసము కంటే (శాస్త్ర) జ్ఞానము 
శ్రేవమైనది! జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము 
(నిర్విషయముగా వుండే మనః స్థితి) కంటే కర్మ ఫలమును విడచుట 
శ్రేష్టమైవున్నది. అలాంటి కర్మఫల త్యాగముచే శాంతి లభించుచున్నది. 

ఈ శ్లోకము ద్వారా అన్ని పుణ్య కర్మల కంటే 'ధ్యానము' గొప్పదని! ఆ 
'ధ్మానం' ద్వారా సంపాదించిన ఫలితం కూడా విడిచి పెట్టడం అన్నిటి 

58 


కంటే శ్రేష్టమైనదని భగవానుడు చెప్పడం జరిగింది. 

అంటే మనం వూజ చేసినా, భజన చేసినా, స్తోత్రం చదివినా, ఏ 
పనిచేసినా, ఆకర్మకు ఫలితం ఆశించవద్దన్నారు. కానీ మనం మాత్రం 
చేసే పూజలలో ఆరాధన అంటే పవిత్రత చూపం. కాని కోరికలు కోరడానికి 
అధిక ప్రాధాన్మం ఇస్తాం. అంటే భగవంతుడు చెప్పింది ఒకటి, మనం 
చేస్తున్నది మరొకటి. మరి మనం ఆయన చెప్పినట్టు చెయ్యాలి కదా? 
ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే ఫలితం ఉంటుందా? జీవితం 
బాగుంటుందా? 

అందుచేత చెయ్యడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎలాంటి కర్మలు చేస్తే 
జీవితం ఆనందంగా వుంటుందో తెలునుకోవాలి. అన్నింటికంటే 
త్తమమైనది. యోగులు ఆచరించే కర్మలే మనం చెయ్యాలి. అంటే ఆత్మకు 
సంబంధించిన కర్మలే మనం చెయ్యాలి. కారణం ఆత్మ అంటే భగవంతుడు. 
అందుచేత అక్ష కర్మలే మనం చెయ్యగలిగే ఉత్తమోత్తమమైన కర్మలు. 

ఆత్మకు సంబంధించిన సాధనే 'ధ్యానం'. అందుచేత ధ్యానసాధన, 
ఫలితం ఆశించకుండా విశేషంగా చెయ్యాలి. ధ్యానంతో పాటు , ధ్యాన 
ప్రచారం, ధ్యాన ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం, ధ్యాన కార్యక్రమాలు 
ఏర్పాటు చెయ్యడం లాంటివన్నీ ఉత్తమోత్తమమైన కర్మలు. ఇలాంటి కర్మలు 
చేస్తే మనం కోరనక్కరలేకుండానే మన జీవితం ధన్యమవుతుంది. 
అందుచేత 'చెయ్యడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి.' కోరడానికి కాదు. 


“ఆలోచించండి!” 
చాలామంది ఆలోచించరు ఆలోచించ కుండా పనులు చేస్తారు. 
అందుచేత కోరుకున్న ఫలితాలు పొందలేరు. చేసిన పనులు సత్ఫలితాలు 
ఇవ్వకపోగా దుష్పలితాలు కలుగుతుంటాయి. అందుచేత జీవితంలో ఏ 
పని చేసినా ఆలోచిం చాలి. ఆలోచించకుండా జీవిస్తే జీవితంలో నిరాశ 
నిన్సవాలు కలుగుతాయి. ఆలోచించి జీవించిన వాడి జీవితం 


శక్తిని, తెలివిని పూర్తిగా డబ్బ సంపాదనకే విని యోగిస్తూంటారు. కానీ 
గమనిస్తే ఎంత ప్రయతం చేసినా ఎంత కష్టపడినా కొంతమంది తాము 
అనుకున్నట్టు, కోరుకున్నట్టు సంపాదించలేక పోతారు. జీవితమంతా అలా 
కష్టపడుతూనే వుంటారు. నంపాదించలేరు. చివరకు వారేమను 
కుంటారంటే నేను దురద్యష్టవంతుణ్ణి, నాకు కలసి రాలేదు. నేను 
సంపాదించలేకపోకున్నానని బాధపడతారు. ఇంకా వాడు అదృష్టవంతుడు, 
వాడికి కష్టపడకుండా కలిసొస్తుంది. బాగా నంపాదించగలుగుతున్నాడు 
అనుకుంటారు. 


వారు అలా అనుకుంటూ ఎప్టటకైనా తనకు కూడా కలిసి 
రాకపోతుందా అని కవన్టవడుతూనే వుంటారు. ఎవ్పటికైనా 


ఎందుకు నంపాదించలేకపోతున్నాను? అని ఆలోచించరు. 

కారణమేమిటని తెలుసుకోవటానికి ప్ర / 
అలావారు, నంపాదించిన వాడిని అదృష్ట వంతుడంటారు. 
అంతేకానీ వాడు అదృ్యవ్చవంతుడు ఎలా అయ్యాడు? తాను 
ఆలోచించరు. భగవంతునికి అంతా 


చేసాడు? తనని దురద్యష్టవంతుడుగా ఎందుకు చేస్తాడు? 

ఆలోచిస్తే అనలు అద్యష్టమంటే ఏమిటి? దురద్యష్టమంటే 
ఏమిటి? అన్నది తెలుస్తుంది! వాడికి అదృష్టం ఎలా వచ్చిందో కూడా 
తెలున్తుంది! అంటే గత జీవితంలో కానీ, గత జన్మలలో కానీ 
చేసుకున్నమంచి, అంటే మంచి కర్మలే అద్యష్టమై, వాడు సంపాదించ 
గలిగాడు. అలాగే గతంలో తాను చేసిన చెడు కర్మలు దురదృష్టంగా 


కాబట్టి తాను ఎంత కష్టపడినా సంపాదించలేకపోతున్నానని ఆలోచిస్తే 
అర్ధమవుతుంది. 

అంటే ఇక్కడ నృష్టిధర్మం ప్రకారం, అంటే భగవంతుని ధర్మం 

ప్రకారం, సృష్టినుండి మనకు అర్హత వున్నమటుకే ఏదైనా ఇవ్వబడుతుంది. 
లా యన తెలుసుకోవాలి. అందుచేత 
ఎంత కష్టవడినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, 
రసం నరా లూ లా అర్హత లేకపోతే ఏమీ 
సంపాదించలేమని తెలునుకోవాలి. అందుచేత కష్టవడుతూ, పాపాలు 
చేస్తూ సమయాన్ని శక్తిని వ్యధా చేసే బదులు, ఆ సమయాన్ని ధర్మ 
మార్గంలో అర్హత నంపాదించటానికి ఉపయోగిస్తే తాను కూడా 

కాగలుగుతాడు. 

అంతేకానీ నృష్టి నిద్ధాంతం అర్థం చేనుకోకుండా వూరికే 
కష్టపడితే శ్రమ వ్యధా అవుతుంది. పైగా పాపాలు చేసి, అధర్మంగా 

| దురద్యష్టవంతుడవడమే 


జీవిస్తాం. 
లంటే ధ్యానం చెయ్యాలి. అలా లోకానికి 


లోకానికి అందిన్తూ లోకోవకారం చేని, అర్హత పొంది 
అద్యవ్షవంతులవ్వాలి. అదృవ్చవంతులయితే శ్రమ లేకుండా 


అందుచేత ఆలోచించండి అన్నిటికి కారణం వుంటుంది. 
కారణాన్ని తెలుసుకోవాలి. కోరుకున్షవి సాధించాలి. ఆలోచించకుండా 
చేసే పనుల వల్ల సమయం శక్తి వృధా అవుతుంది. ఫలితం వుండదు. 
అలా వ్యధాచేసే నమయంలో, వదోవంతు సమయం ధ్యానానికి 
కేటాయిస్తే కోరుకున్నది సాధించవచ్చు. జీవితాన్ని ఆనందమయం 
చేసుకోవచ్చ. 'అందుచేత ఆలోచించండి'. 
అంతకుం. 


61 


“ృష్టిలో అన్ని వున్నాయి!” 


భగవంతుని నృష్టిలో సమస్తమూ ఉన్నాయి. సృష్టిలో లేనిదంటూ 
ఉండదు. మనకు అవసరమైనవన్నీ ఉన్నాయి. 

కాని మనం ఏది పాందాలన్నా దాని కోసం కష్టపడాలి, దానిని 
నంపాదించుకోవడం కోసం కృషి చెయ్యాలి. అప్పుడు మాత్రమే అది 
లభిస్తుంది. అంటే కావలసిన దాని కోసం కష్టపడి కృషి చేస్తే తప్పకుండా 
లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు. 

కానీ మనం కొన్నిటికే ప్రాముఖ్యం ఇన్తూ, అదే 
ముఖ్యమనుకుంటూ వాటి కోసమే జీవితమంతా కష్టపడుతున్నాం. కృషి 
చేస్తూ, వాటినే పొందుతున్నాం. చదువు, ధనం, పేరు, ప్రఖ్యాతులు, పదవులు, 
భోగాలు లాంటివి. కృషిని బట్టి పొందుతున్నాం. కానీ అవి ఎన్ని పొందినా 
చివరకు వాటిలో ఏమీ లేనట్లుగా, వాటికి విలువ లేనట్లుగా, అవి 
నరిపోనట్లుగా, ఆలయాలకు, చర్చిలకు, మసీదులకు, గురువుల వద్దకు 
వెళ్ళి చేతులు జోడించి దీనంగా అర్థిన్తున్నాం, యాచిన్తున్నాం, కోట్లు 
సంపాదించినా, చివరకు యాచకులుగా మారుతున్నాం. 

ఎందుచేతనంటే భగవంతుని సృష్టిలో అన్నీ వున్నాయి. అలా 
మనం దేని కోనం కృషి చేస్తే వాటినే పొందుతాం. వేటి కోనం 
ప్రయత్షించమో అవి ఎప్టటికీ పొందలేం. 

మనం అవిలేవు, ఇవి లేవు అని బాధపడుతూ వుంటాం. కానీ 
అసలు మనకు ఏమి కావాలో కూడా మనకు తెలియదు. మన జీవితానికి 
ఏది అవసరమో కూడా తెలియదు. 

మనం ముందర మనకు కావలనిందేమిటో 

ఆలోచించుకోవాలి. అసలు అది లేక పోవడానికి కారణంమేమిటి? అది 
ఎలా లభిస్తుందో తెలుసుకోవాలి. తరువాత దాని కోసం కష్టపడి కృషి 
చెయ్యాలి. అప్పుడు తష్టకుండా అది లభిస్తుంది. కారణం సృష్టిలో అన్నీ 
వున్నాయి. సృష్టిలో లేనిదంటూ లేదు. 

ఆలోచిస్తే మనకు ఎన్ని వున్నా లేనిది శాంతి, ఆనందం. వీటి 
కోసమే మనం కష్టపడుతున్నాం. కృషి చేస్తున్నాం. వెతుకుతున్నాం. కానీ 
ఇవి ఒకరు ఇచ్చేవి కావు. అందుచేత శాంతి, ఆనందం అన్నవి మనం 


62 


అన్నిటి లాగే కష్టపడి కృషి చేని నంపాదించుకోవాలి. అంతేకానీ 
భగవంతుని కోరితే వచ్చేవి కాదు. కోరితే వచ్చేదయితే ప్రస్తుతం అంతా 
శాంతిగా, ఆనందంగా ఉండాలి కదా? అంతా అలా వుంటున్నారా? 

అందుచేత శాంతి, ఆనందం అన్నవి కూడా అన్నిటితో పాటు 
న్యష్టిలో వున్నాయి. అన్నిటిలాగే వాటిని కూడా మనం కష్టపడి కృషి చేసి 
సంపాదించుకోవాలి. 

మరి అవి ఎలా సంపాదించుకోవాలి? అవి ఎక్కడ లభిస్తాయి 
+ బ్రహ్మర్షి వత్రిగారు వాటిని నంపాదించుకొనే తేలికైన మార్గం 
చూపిస్తున్నారు. అదే “ఆనాపానసతి ధ్యానం”. ఈ ధ్యానం చేసిన వారికి 
డబ్బు కంటే అన్నిటికంటే విలువైన శాంతి, ఆనందం లభిస్తాయి. 

యోగులు ఎప్పడూ శాంతి, ఆనందంతో జీవిస్తారు. అందరు 
కోరుకునేది మానవునికి కావలిసినవి వారివద్ద వున్నాయి. కారణం వారు 
వాటికోసమే కృషి చేస్తారు. అవే పొందారు. వాటికోసం వారంతా ధ్యానం 
చేసారు. మనం కూడా వారిలాగే కృషి చేద్దాం శాంతిగా, ఆనందంగా, 


' అందుచేత ప్రతీరోజూ ధ్యానం చేద్దాం. విలువ కట్టలేని శాంతి, 
ఆనందం పొందుదాం. 'సృష్టిలో అన్నీ ఉన్నాయని తెలుసుకుందాం! 


“ 9 
ఇస్తూంటీ వస్తూంటుంది! 

వూర్వం నుంచి ఆచారంగా వచ్చేదేమిటంటే చాలా మంది 
గురువులు శిష్యులకు కొన్ని విషయాలు బోధించేవారు కాదు. రహస్మాంగా 
వుంచేవారు. ఒకవేళ కొన్ని విషయాలు బోధించినా అందులో కొన్ని 
రహస్యంగా వుంచుకునేవారు. సామాన్యులకు ఏమీ చెప్పకూడదనేవారు. 

ఇలా చెవృకూడదనటానికి ముఖ్య కారణం. శిమ్యడఢం 
ఎదిగిపోతాడనే. తనను మించిపోతాడనే తన కన్నా గొప్పవాడైపోతాడనే. 
అలా ఆ శిష్కులు కూడా తమ క్రింది వారికి కొన్ని విషయాలు చెప్పరు. 
రహస్యంగా వుంచుతారు. ఇలా పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది. 

కానీ సుభాష్‌ పత్రిగారు ప్రతీది అందరికీ చెప్పమంటారు. ఎంత 
వీలయితే అంతా చెప్పమంటారు. ఎంత మందికి వీలయితే అంతమందికి 
చెవ్పమంటారు. ఎన్ని నందర్భాలలో వీలయితే అన్ని నందర్భాలలో 
చెప్పమంటారు. తన దగ్గర వున్నది ఇవ్వమంటారు. పంచమంటారు. 
ఆయన ఇంకా ఏమంటారంటే “వంచింది ఏథైనా 
పెంచబడుతుందంటారు”. 

అలా తెలినిన జ్ఞానాన్ని వంచే కొద్దీ శిష్యుడు 
ఎదిగిపోతాడనుకుంటారు. కానీ గురువు ఒకటి ఇస్తే సృష్టి నుండి పది 
పొందుతాడు. అంటే శిష్యుని దగ్గర ఒకటి వుంటే గురువు దగ్గర పది 
వున్నట్టు. అంటే పంచడం వల్ల, ఇవ్వడం వల్ల, చెప్పడం వల్ల, శిష్యుని 
కంటే పది రెట్లు పైనే వున్నట్లు. ఆ పది చెపితే గురువుకు సృష్టి నుండి 
వంద వస్తాయి. అంటే శిష్మని దగ్గర 10 ఉంటే గురువు దగ్గర 100 
ఉన్నట్టు. అలా చెప్పే కొద్దీ శిష్యుని కంటే గురువు ఎప్పుడూ ఎదుగుతూనే 
ఉంటాడు. గురువుని శిష్కుడు ఎప్పుడూ మించలేడు. 

ఎందుచేతనంటే సృష్టిలో అనంతమైన జ్ఞానం వుంది. అందులో 
మనకు తెలిసింది చాలా స్వల్దాతి స్వల్పం. అందుచేత ఎంత పంచినా 
ఇంకా వస్తూనే వుంటుంది. వంచే కొద్దీ పెరుగుతూనే వుంటుంది. 
అందుచేత ఎంత వీలయితే అంత పంచటానికి ప్రయత్నించాలి. 

కుండ ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త నీటితో నింపగలం. కొత్త నీరు 
చేరుతుంది. ఖాళీ చెయ్యకపోతే కొత్తనీరు రాదు. అలాగే మన దగ్గర ఉన్న 

64 


జ్ఞానాన్ని ఇచ్చి ఖాళీ చేసుకుంటే, కొత్త జ్ఞానం సృష్టి నుండి వచ్చి చేరుతుంది. 
ఇంకా జ్ఞానవంతులవుతాం. ఇంకా ఎదుగుతాం. జ్ఞానానికి ఎంత 
సంపాదించినా అంతం వుండదు. అందుచేత ఇచ్చి ఖాళీ చేసుకోవాలి. 
మళ్ళి సృష్టి నుండి సంపాదించుకోవాలి. 

నృష్టిలో ఇంకొక సూత్రం వుందని పత్రీజీ చెపుతూంటారు. అదే 
“తీర్థంకరగోత్ర భంధం” అంటే భూమి మీద మనం జ్ఞానవంతులై 
తరించినపుడు, మనలాంటి వారిని కొంతమందిని తయారు చేస్తేనే 
భూమి మీదకు మరల రావలసిన పని వుండదు. లేకపోతే ఆ పని 
చేసేదాకా, మరల మరల రావలసి వుంటుంది. జన్మ తీసుకోవలసి 
వుంటుంది. అందుచేత మనలాంటి వారిని తయారు చెయ్యటానికే 
ప్రయత్నం చెయ్యాలి. మనం ఇవ్వకపోతే ఇంకొకడు ఇస్తాడు. మనం 
మాత్రం ఇచ్చే అవకాశం కోల్పోతాం. అందుచేత సృష్టిలో ఏదీ ఒకరి సొత్తు 
కాదు. నృశ్చిలో అందరూ ఒకటే. అందరూ నమానమే. జ్ఞానం 
నంపాదించుకునే అర్హత అందరికీ వుంది. అందరిలో వున్నది ఒకటే. 
అందరూ ఒకే శక్తి చేత పనిచేస్తున్నారు. అందుచేత ఏదీ రహస్యంగా 
వుంచవలసిన పనిలేదు. 

మన దగ్గర ఉన్నది కూడా మనకు ఇవ్వబడిందే. మన స్వంతమేమీ 
కాదు. "వుంచుకుంటే దోచుకోబడుతుంది”. “ఇస్తూంటే వస్తూంటుంది”. 
ఇదే పత్రీజీ బోధించే ఒక గొప్ప సృష్టి సిద్ధాంతం. 

శారీరక విద్యలు నేర్చే గురువులు కొన్ని మెలకువలు వుంచుకుం 
టారు. కారణం వారి శారీరక శక్తి కొన్నాళ్టకు కోల్పోతారు కాబట్టి. అపుడు 
అవి వారి ఆధిపత్యాన్ని కాపాడతాయి. 

కానీ 'ఆధ్యాత్మిక విద్య' అనది శరీర శక్తి తగ్గినా అక్క విజ్ఞానం 
అన్నది అనంతంగా పెరుగుతూనే వుంటుంది. దానికి అంతమంటూ 
వుండదు. ఇచ్చేవాడిని శిమ్మడు ఎప్పటికీ మించలేడు. శిష్కుడుతో పాటు 
తాను ఎదుగుతూ వుంటాడు. అందుచేత 'ఇస్తుంటే వస్తూ వుంటుందని' 
తెలునుకోవాలి. పత్రిగారు చెప్పిన సూత్రాన్ని మరచిపోకూడదు. అన్నీ 
పంచాలి, స్వష్టి నుంచి ఇంకా ఇంకా పొందాలి. ఇంకా ఇంకా ఎదగాలి. 


“గాణీనికున్న బొమ్మను చూడటం కాదు - 
కనపడని బొరునును కూడా చూడాలి!” 


మానవుడంటే ఎంతసేపూ కనబడే దేహమే అనుకుంటున్నాం. 
కానీ కనబడని మనస్సు దానికన్నా శక్తి వంతమైన కనబడని ఆత్మ కూడా 
వుంది. 

అన్నీ కలిపితేనే మానవుడు. ఆలోచిస్తే కనపడే ప్రతీది కనపడని 
దాని వల్ల పనిచేస్తున్నాయి. కనబడే దేహాన్ని ఇంద్రియాలను కనపడని 
మనస్సు పని చేయిస్తుంది. వీటికి శక్తిని, జీవాన్ని ఇచ్చేది కనబడని ఆత్మ. 

'మన జీవితం దుఃఖమయం కావడానికి, మనం అనుకున్నట్లుగా 
జీవించలేకపోవటానికి కారణం ముఖ్యంగా మనం ఎంతసేపూ కనబడే 
దేహాన్ని పోషించడం, దేహం గురించే ఆలోచించడం, దేహ సుఖం కోసం 
మాత్రమే ప్రయత్నిస్తూ, కనబడని మనస్సును, ఆత్మను విష్మరించడం. 

ముఖ్యంగా మనం ఆరోగ్యం, శాంతి, ఆనందం కోరుకుంటాం. 
కానీ ఎంత ప్రయత్నించినా అవే పొందలేకపోతున్నాం. కారణం జీవితం 
మీద అవగాహన లేకపోవడమే. ఎందుచేతనంటే ఆరోగ్యం శరీరానికి 
సంబంధించినది. కాని శాంతి మనస్సుకు సంబంధించింది, ఆనందం 
ఆత్మకు సంబంధించినదని తెలుసుకోలేకపోతున్నాం. 

శరీరాన్ని పట్టించు కుంటే ఆరోగ్యమే వస్తుంది. శాంతి కావాలంటే 
మనన్సును పట్టించుకోవాలి. అలాగే ఆనందం కావాలంటే ఆత్మను 
పట్టించుకోవాలి. అందుచేత దేహాన్ని మాత్రమే పట్టించుకునే వారికి శాంతి 
లభించదు. ఆనందం లభించదు. 

ఇక్కడ కొంచెం ఆలోచిస్తే దేహాన్ని ఇంద్రియాలను నడిపించేది 
మనస్సు మనస్సు కన్నా శక్తివంతమైనది, గొప్పది ఆత్మ. ఎవరైతే అన్నిటికన్నా 
గొష్టదైన అక్మను పట్టించుకుంటారో వారికి సమస్తమూ లభిస్తాయి. అక్మను 
పట్టించుకునే మార్గమే “శ్వానమీద ధ్యాన ధ్యానం". 

మనం ఎంతసేపూ దేహాన్ని పట్టించుకుంటూ, దేహ సుఖం 
కోసమే ప్రయత్తిస్తున్నాం. కానీ సుఖంలో, సుఖమే వుంటుంది కానీ 
ఆరోగ్యం, శాంతి, ఆనందం లాంటి వేమీ ఉండవని తెలుసుకోలేక 
పోతున్నాం. సుఖంలో దుఖం దాగి వుందని తెలుసు కోలేకపోతున్నాం. 

66 


పగలు వెంట రాత్రి ఎలా వుంటుందో, అలాగే సుఖం వెనకాల 
దుఃఖం కూడా దాగివుంటుందని తెలుసుకోవాలి. అందుచేత నుఖం 
పొందాలంటే దుఃఖం అనుభవించాల్సిందే. గులాబి పువ్వు దక్కాలంటే 
ముళ్ళ బాధ భరించాల్సిందే. 

జీవితంలో నుఖమే ముఖ్యం కాదు. సుఖమంటే భోగం. 
టీనికంటే ఆరోగ్యం, శాంతి, ఆనందం ముఖ్యం. అందుచేత యోగులు 
దేహసుఖానికి, కనబడే భోగాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. కనబడని 
“ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చారు. అంటే 'ధ్యాన సాధన' చేశారు. ఎప్పుడూ 
ఆరోగ్యంగా, శాంతిగా, ఆనందంగా జీవించారు. 

అందుచేత “నాణానికి, ఒకవైవు ఉన్న బొమ్మను చూసి అదే 
నాణెం అనుకుంటే సరిపోదు. కనబడని రెండో వైపు బొరును కూడా 
చూడాలి”. రెండు కలిపితేనే నాణెం. అలాగే కనబడే దేహం ఒక్కటే 
మానవుడు కాదు. కనబడని ఆత్మ కూడా వుంది. రెండూ కలిపితేనే 
మానవుడు. అందుచేత ఆత్మను పట్టించుకోవాలి. అంటే 'ధ్యాన సాధన' 
చెయ్యాలి. 


67 


ఆ 
యద్మానం తద్భవతి!” 
భగవట్లీత ద్వారా భగవానుడు ఇచ్చిన అద్భుత సందేశం “యద్భావం 
తద్దవతి”. అంటే “మన భావం ఎలా వుంటే, అలా మన జీవితం వుంటుంది. 
అంతే కానీ కోరికని బట్టి కాదు. 
మనం భగవంతుని నందేశం గ్రహించకుండా కోరికలు 
కోరడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. అంతేకానీ భావానికి ప్రాముఖ్యం ఇవ్వం. 
కానీ భావమే వాస్తవమవుతుంది కోరిక వాస్తవ రూపం దాల్చదు. 
ప్రస్తుతం సమాజంలో అందరూ కోరికలు కోరడానికే ప్రాముఖ్యం 
ఇస్తున్నారు. ఎంతసేపూ పూజిస్తూ కొందరు, ప్రార్థన ద్వారా కొందరు, 
నమాజు చేస్తూ కొందరు కోరుతుంటారు. అందరూ కోరడానికే అలవాటు 
వడ్డారు. భగవంతుడు కోరికలు తీర్చేవాడని, కోరికలు తీరాలంటే 


మన భావాన్ని బట్టే మన జీవితం వుంటుంది తప్ప, కోరిన దాన్ని 
బట్టి కాదు. చిన్న ఉదాహరణ చూద్దాం. మనం కోరుతున్నాం తష్ట కోరికలోని 
భావాల్ని చూడటం లేదు. కానీ కోరిక కంటే కోరికలోని భావమే 
వాస్తవమవుతుంది. 

చాలా మంది తిరుపతి వెళ్తూంటారు. దర్శన సమయంలో “ఆపద 
మొక్కుల వాడా, అనాధ రక్షకా, గోవిందా! గోవిందా!” అంటూ ఉంటారు. 
“స్వామి కాపాడు, రక్షించు” అని ప్రార్థిస్తుంటారు. “పాహిమాం, పాహిమాం, 
రక్షమాం, రక్షమాం” అంటూంటారు, వేడుకుంటారు. 

అంటే ఈ కోరికలోని వీరి ఉద్దేశ్యం ఆవదల్లో రక్షించమని, 
అనాధను కాకుండా కాపాడమని, ప్రస్తుతం వారికి ఆపదలు లేవు 


అలాగే ప్రస్తుతం వారేమి అనాధలు కాదు. వారి పిల్లలు, బంధువులు 
వారినేమీ అనాధను చెయ్యలేదు. కానీ వారి కోరిక తీరాలంటే భగవంతుడు 
వారిని ముందు అనాధను చెయ్యాలి. తరువాత రక్షించాలి. అంటే ముందు 
వారి కుటుంబం వారిని దిక్కులేనివాడిగా, అనాధగా 


చెయ్యాలి. అది వారి కోరికలోని భావం. 

“యద్భావం తద్దవతి” అన్న భగవంతుని సందేశం ప్రకారం వారికి 
ఆపదలు వస్తాయి. అనాథలు అవుతారు. అలా ఎప్పుడో ఒకప్పడు, వారి 
జీవితంలో వారి భావం వాస్తవమవుతుంది. 

అలాగే కాపాడు, రక్షించు అని ప్రార్థిస్తుం టారు. ఏమీ లేకపోయినా 
అలా ప్రార్థించడం కోరడం అందరికీ అలవాటై పోయింది. మరి దేని 
నుంచి కొపాడాలి? దేని నుంచి రక్షించాలి? ఏమీ లేనపుడు అలా 

, అవి కోరుకుంటున్నట్టే కదా? అవి రాకుండా ఎలా 
వుంటాయి? ఒకవేళ ప్రస్తుతం ఆపదలు, కష్టాలు వున్నా అవి గతంలో 
మన కోరికని బట్టే వచ్చినవే కదా? మన కోరిక ప్రకారం కష్టం కలిగినపుడు 
మరల కోరకుండానే ఆ కష్టంలోంచి రక్షింపబడతాం. మరల రక్షించమని 
కోరనవసరం లేదు. అది కూడా గతంలోనే కోరేశాం. మరల కోరితే మరల 


భావం వ్రధానమని తెలునుకోవాలి. భావాల్ని శుద్ధంగా 
వుంచుకోవాలి. ఊరికే ఏది పడితే, ఎలా పడితే అలా కోరుకుంటే 
ప్రయోజనం లేదు. అనలు కోరకుండా వుంటేనే మంచిది. ఎందుకంటే 
శ్రీ కృష్ణ భగవానుడు 'నిష్కామ కర్ష' చెయ్యమన్నారు. అంటే ఏ పని చేసినా 


మన భావం అంటే ఆలోచనా విధానం ఉన్నతంగా, 
ఉదాత్తమైనదిగా, అద్భుతమైనదిగా వుండాలి. అప్పడే మన జీవితం 
ఉన్నతంగా ఉంటుంది. ఏదైనా సాధిస్తాం. ఇతరులు సాధించలేవనుకున్నవి 
కూడా మనం సాధిస్తాం. 

అందుకే అంటారు వినాశకర భావాలకు (0856065 Think- 
ing) జీవితంలో వినాశకర భలితాలు, వ్యతిరేక భావాలకు 
(NegativeThinking) జీవితంలో వ్యతిరేక ఫలితాలు, అనుకూల భావాలకు 
(Positive Thinking) జీవితంలో అనుకూల ఫలితాలు. ఉన్నతోన్నతమైన 
భావాలకు (Miraculous Thinking) ఉన్నతమైన అంటే అద్భుతమైన 
ఫలితాలు లభిస్తాయని అంటారు. అందుచేత వ్యతిరేక భావాలతో 
అనుకూల ఫలితాలు లభించవు. మన భావం మంచిగా వుంటేనే 
జీవితంలో మంచి ఫలితాలు లభిస్తాయి. 


69 


“యద్భావం తద్భవతి” అన్న భగవంతుని నందేశంలో 
తెలుసుకోవలసింది ఎంతో వుంది. ఆ సందేశం అర్థం చేసుకోకుండా 
జీవిస్తే అంతా నష్టమే. నేను అది చెయ్యలేనేమో, సాధించలేనేమో, నా 
వల్ల అవుతుందా? అన్న భావంలో ఉంటే మనం ఏమీ చెయ్యలేము. ఏమీ 


జీవించాలంటే ఊరికే అనుకుంటే సరిపోదు. దానికి ధ్యాన సాధన 
చెయ్యాలి. ఎవరైతే ధ్యానం విశేషంగా చేస్తారో వారి మనస్సు శుద్ధ్రమయి. 
వ్యతిరేక భావాలు పోయి ఉన్నత భావాలు ఏర్పడతాయి. జీవితంలో మంచి. 
ఫలితాలు పొందుతారు. 
ఇంకా లోకంలో గమనిస్తే ఎవరిని చూసినా ఎక్కడ చూసినా, 
కులాల వారీగా, మతాల వారీగా, దేశాల వారీగా విడిపోయి అంతా వేరు 
వేరు అని భావిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ, మోసగించుకుంటూ, 
కానీ అంతా ఒకటే అని భావిస్తే అలా ప్రవర్తించరు 
కదా? అంటే “యద్భావం తద్దవతి” అన్న ప్రకారం మన భావం ఇతరులు 
వేరు అని వుంటే ఇతరులను ద్వేషిస్తాం. మన భావం అంతా ఒక్కటే అని 
వుంటే అందరినీ ప్రేమిస్తాం. 
సామాన్యంగా మన భావం, అంతా వేరు వేరు అని వుండటం 
చేత ఇతరులను ద్వేషిస్తున్నాం. మహాత్ముల భావం అంతా ఒక్కటే అని 
వుండటం చేత అందరినీ ప్రేమించగలుగుతున్నారు. అందరి ఆనందం 
కోనం తమ స్వార్థం, సౌఖ్యం కూడా వదులుకుని లోకానికి సేవ 
చెయ్యగలుగు తున్నారు. ఇక్కడ కూడా భావమే ప్రధానమని మనం అర్థం 
చేసుకోవచ్చు. అందుచేత ధ్యానం చేసి భావాన్ని పవిత్రంగా, ఉన్నతంగా 


“కేలికగూ ఫలితం పొందే మార్గం!" 
చాలా మంది జీవితాలు సామాన్యంగా ఉంటాయి. వారి ఆర్థిక 
కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వారు ఎంతో కష్టపడితే 
కానీ జీవితం గడవదు. వారి నంపాదన వారి కుటుంబ పోషణకే 
సరిపోతుంది. వారి జీవితంలో ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి. వారు 
మేము సామాన్యులం, భగవంతుడు మా రాత ఇలా రాసాడని 
చింతిస్తూంటారు. 


డబ్బు ఉన్న వారు చేసే సేవా కార్యక్రమాలు చూసి, మాకు డబ్బు 
లేదు కాబట్టి అలాంటి కార్యక్రమాలు, సేవలు చేయలేకపోకున్నాం. పుణ్యం 
సంపాదించు కోలేక పోతున్నామని బాధపడేవారు ఎంతోమంది వున్నారు. 
కానీ వారు ఏ స్థితిలో ఉన్నా డబ్బు లేకపోయినా, దానధర్మాలు 
చెయ్యలేకపోయినా, సేవా కార్యక్రమాలలో పాల్గొనలేకపోయినా, పూజలు, 


అలా సంపాదించుకునే మార్గమే బ్రహ్మర్షి పత్రి గారు అందించారు. 
అదే 'శ్వాన మీద ధ్యాన' ధ్యానం. ఈ ధ్యానం చేస్తే అన్ని రకాల పుణ్య 
కర్మల కంటే ఎక్కువ ఫలితం పొందవచ్చు. 

ఉత్తర గీతలో పూజల కంటే స్తోత్రాలు గొప్పవని, స్తోత్రాలు కంటే 
జవం గొప్పదని, జపం కంటే ధ్యానం గొప్పదని, శ్రీ కృష్ణుల వారు చెప్పారు. 
అందుచేత అన్నిటి కంటే శక్తివంతమైన ధ్యానం చేసి, ఎక్కువ ఫలితం 
పొందవచ్చు. కాళీగా ఉన్న టైములో ధ్యానం చెయ్యవచ్చు. దీనికి డబ్బు 
ఖర్చు పెట్టవలసిన పని లేదు, అక్కడకు ఇక్కడకు తిరిగి శ్రమ పడవలసిన 
పనిలేదు. శారీరక కష్టం లేదు. హాయిగా కూర్చుని కళ్ళ మూసుకుని 
శ్వాసను గమనించడమే. 

అలా ఎంతో డబ్బు ఖర్చ పెట్టి, శారీరక శ్రమ చేసే రకరకాల సాధనల 
కంటే, రకరకాల సేవల కంటే ఎక్కువ థలితం ధ్యానం ద్వారా 


71 


పెద్ద చదువులు లేవని బాధపడకూడదు. వినే చెవులున్నాయని నంతో 
షించాలి. పదవులు లేవని బాధపడకూడదు. పనిచేసే చేతులున్నాయని 
సంతోషించాలి. సంపదలు లేవని చింతించకూడదు. సాధన చేయగలిగే 
శరీరం ఉందని గర్వించాలి. భోగాలు లేవని బాధపడకూడదు. భుక్తికి 
లోటు లేదని సంతోషించాలి. 

అంగవైకల్యంతో ధ్యానం చెయ్యలేనివారు, అన్నీ ఉండి ధ్యానం 
చెయ్యని వారు బాధవడాలి. అంతే కానీ ఏమీ లేకపోయినా ధ్యానం 
చెయ్యగలిగే శక్తి వున్నందుకు, ధ్యానం చేస్తున్నందుకు సంతోషించాలి. 


అందుచేత భోగాలలో జీవిస్తున్న వారి ఐశ్వర్యాలను చూసి, వారి 
పదవులను చూసి మేము తక్కువ వారమని, దురదృష్టవంతులమని 
బాధపడవలసిన పనిలేదు. భుక్తికి లోటు లేకుండా చూనుకుని ధ్యానం 
చేస్తే అందరి కంటే ఉన్నత స్థితి పొంది శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు. 
“శేలికగా ఫలితం పొందవచ్చు” 


“మనం వేసీ మంచి పని భ్రోవంతునికి రెలిన్లీ చాలు!” 
చాలా మంది తాము చేసే పనులు 
త Dl కాటా ట్ర 
తెలియాలన్ష దానికే ఎక్కువ, ఇస్తూంటారు. ఏ పనిచేస్తే ఎక్కువ 
మందికి తెలుస్తుంది, ఎంత ఎక్కువ పేరు వస్తుంది అని చూసి అటువంటి 
పనే చేస్తూంటారు. కానీ మనం చేసే మంచి పని, మన మంచికే గానీ 
నరులలో నలు నరాల రాం ఆల న 
ప్రకృతి సిద్ధాంతం! అంటే కర్మ కర్మ సిద్ధాంతం! అంటే భగవంతుని 
ం ప్రకారం “ఎవరైతే ఏది చేస్తారో అదే పొందుతారు”. అంటే 
తమ జీవితంలో “ఏది విత్తుతారో ఆ ఫలమే పొందుతారు”. అలా 
మనం మంచి చేస్తే మంచి ఫలితం పొందుతాం. చెడు చేస్తే చెడు ఫలితం 
పొందుతాం. 
మంచి చేసే వారు భవివ్యత్‌లో తమకు మంచి జరగాలనే 
కదా చేస్తారు. అటువంటవ్వడు తాము చేసే మంచి ఇతరులు 
చూడవలసిన అవసరం ఎందుకు? మనం మంచి చేస్తే చాలు తప్పని 


మనం చేసే పని ఎవరూ చూడట్లేదని అనుకోవద్దు. పేరు కోనం 


'మనం చేసే మంచి వని యొక్క ఫలితం పేరు కోనం 
వాడుకుంటే ఫలితం వ్యధా అవుతుంది. 


ఇంకొక విషయం మనం చేసే పని ఇతరులు గుర్తించటం వ 
మనకు ఒరిగేది ఏమీ లేదు. కానీ భగవంతుడు గుర్తిస్తే మన జీవిః 


“భగవంతుడే మన నిర్ణయాన్ని కాదనడు!” 


మనం మనకు నచ్చినట్టు జీవిస్తాం. మన ఇష్ట ప్రకారమే 
జీవించాలనుకుంటాం. అలా స్వేఛ్చగా జీవించాలనుకోవటం ప్రకృతి 
సహజం. అది భగవంతుడు అందరికి ఇచ్చిన వరం. 


(భగీ. 18-63) 
= “రహస్మ్రములన్నింటి కంటే అతి రహస్యమైన, అక్క జ్ఞానమైన 
జ కు! దీని యొక్క సకలార్థములను 
చక్కగా ఆలోచించి తరువాత నీకేది ఇష్టమో అదే చెయ్యి” 
దీనిని బట్టి భగవంతుడు అర్జునునికి అన్నీ చెప్పి నీ ఇష్ట ప్రకారం 
చెటు కారు కారి నేదు చర కల అనలేదు. 

“నేను చెప్పేది నమ్మవలసిన పనిలేదు. 
ట్‌ నత్యం ఉందనుకుంటే ఆచరించు. అనుభవం కలిగితేనే 
కొనసాగించు” అని చెప్టేవారట. 

జాగ్రత్తగా గమనిస్తే మనం తప్పుగా ఆలోచించినా, పొరపాటు 
మాట్లాడినా, చేయకూడని పనులు చేస్తున్నా వెంటనే భగవంతుడు 
అంతరాత్మ రూపంలో హెచ్చరిస్తూంటాడు. గమనిస్తే ఆయన హెచ్చరించడం 
వరకే చేస్తున్నాడు కాని నిర్ణయం మనకే వదిలేస్తున్నాడు. 

వీటిని బట్టి, భగవంతుడు మన నిర్ణయాల్ని కాదనడని 
తెలుస్తుంది. మరి భగవంతుడే అందరికీ స్వేచ్చఇచ్చినప్పడు, మనం తోటి 
మానవుల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి! మన అభిప్రాయాలకు 
అనుగుణంగా ఉండాలని భావించ కూడదు! మనం మంచిదనుకున్నది 
చెప్పాలి. అంతేకాని మనం చెప్పినట్లు అంతా చెయ్యాలనుకోకూడదు! ఒత్తిడి 


74 


చెయ్యకూడదు! 

గమనిస్తే పిల్లలు తాము చెప్పినట్లు నడుచుకోవాలని పెద్దలు 
చూస్తారు. వారికి స్వేఛ్చ ఇవ్వరు. భార్య తాను చెప్పినట్లే నడుచుకోవాలని 
భర్త అనుకుంటాడు. ఆమె అభిప్రాయాలను గౌరవించడు. అలాగే భార్య 
కూడా భర్త తన అదువులో ఉండాలనుకుంటుంది, కాని భర్త 
అభిప్రాయాలకు విలువ ఇవ్వదు. అలాగే పై అధికారి క్రింది వారిని 
అదుపులో ఉంచాలనుకుంటాడు. అలా ప్రతీ ఒక్కరూ మిగిలిన వారిని 
తమ ఆశయాలకు అనుగుణంగా నడుచు కోవాలనుకుంటారు. 

అలాగే జంతువులను హింసించి భక్షించడమంటే, సాటి జీవుల 
స్వేఛ్చను, ఆనందాన్ని హరించడమే. ఆ హక్కు మనకి లేదు. అన్ని 
ప్రాణులులాగే భగవంతుడు వాటిని సృష్టించాడు. ఆయన దృష్టిలో జీవులన్నీ 
సమానమే. అందుచేత జీవహింస, మాంసభక్షణ పాపమే అవుతుంది. 

ఇంకా మనలో కొంతమంది తాము నమ్మిన భగవంతుణ్ణే 
అందరూ ఆరాధించాలనుకుంటారు. తాము నమ్మిన మతాన్నే అందరూ 
అనునరించాలనుకుంటారు. తాను నమ్మిన గురువునే అందరూ 
గౌరవించాలనుకుంటారు. తాను చేసే వనే అందరూ 
చెయ్యాలనుకుంటారు. దీని కోసం ఇతరులను ఒత్తిడి చేస్తారు. ప్రలోభాలు 
పెడతారు. ఆశలు కల్పిస్తారు. ఇది ఇతరుల స్వేఛ్చను హరించడమే 


ఇతరులను వేధించకూడదు. ఇదే బ్రహ్మర్షి పత్రి గారి సందేశం. 'ధ్యానం' 
చేస్తే అన్నీ తెలుస్తాయి, అచరిస్తాం. 


75 


“భోవంకుని తెలుసుకోవాలి!” 

వ్రతి ఒక్కరు, భగవంతుని వూజించో, ప్రార్థించో లేక 

నమస్కరించో తమ కోరికలు కోరుతూంటారు. ఎవరిని చూసినా ఇలా 
వారే కానీ అంతకన్నా ఆలోచించే వారు లేరు. అందరి ఉద్దేశ్చం 

భగవంతుడు కోరికలు తీర్చేవాడనే. 

అంతేకానీ భగవంతుని గూర్చి తెలుసు కోవటానికి ప్రయత్నించరు. 
ఆయన ఎవరు? ఎలా వుంటాడు? ఎక్కడ వుంటాడు? ఏం చేస్తుంటాడు? 
ఆయన శక్తి ఎంత? ఆయన గుణగణాలు ఏమిటి? ఆయన ఇంత మంది 
కోరికలు తీర్చగలడంటే ఆయన శక్తి ఎంత? ఆయన శక్తిని 
వూహించగలమా? అని ఆలోచించరు. 

ఎంతసేపూ ఏదో ఒకటి సమర్పించ, స్తోత్రాలతో పాగిడో, లేదా 
భజన చేసో ఆయనను వశం చేసుకుని కోరికలు నెరవేర్చ కోవడానికి 
ప్రయత్నిస్తారు. ఆయన అటువంటి వాటికి పొంగిపోతాడు. ఆనందిస్తాడు. 
అలా ఆనందపడి ఎవరు ఏది కోరినా నెరవేరున్తాడని భావిస్తారే కానీ 
అంతకన్నా ఆలోచించరు. 

అనలు అంత శక్తిమంతుడైన భగవంతుడు చిన్న చిన్న 
కానుకలకు, పొగడ్తలకు వశుడవుతాడా? అనలు ఆయనను ఎలా 
ఆనందింవ చెయ్యాలి? ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు? అని 
ఆలోచించరు. ఎంతసేపూ సమయం చిక్కితే ఎంత ఎక్కువ సంపాదిద్దాం. 
ఎన్ని సుఖాలు అనుభవిద్దాం అని ఆలోచిస్తారే తప్ప, భగవంతుని గురించి 
ఆలోచించరు. 

తమకున్న సమయాన్షంతా విందులకు, వినోదాలకు, విలాసాలకు 
వెచ్చిస్తారే కానీ, భగవంతుని గురించి, ఆయనను తెలుసుకోవటానికి 
నమయాన్ని కేటాయించరు. ఏదైనా కొద్దో, గొప్పో నమయాన్ని 
కేటాయించినా అది పూజకు, ప్రార్థనకు, భజనకు కేటాయించి కోరికలు 
కోరడానికి ప్రయత్నిస్తారు. 

ఇంకా కొంతమంది విగ్రవాం కనబడినవుడో, ఫోటో 
కనబడినపుడో ఒకసారి నమస్మారం చేసుకుని కోరికలు చెప్పుకుంటారు. 


నమస్కారం చేసుకుని కోరికలు చెప్పుకుంటారు. అలా చేసి భగవంతుని 
విషయంలో తాను నిర్వహించవలనిన పాత్ర అయి పోయిందను 
కుంటారు. 


76 


ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఏ మతంలో చూసినా 
ఇంచుమించు భగవంతుని విషయంలో మానవుడి ప్రవర్తన ఇలాగే 
వుంటుంది. అంతకు మించి ఆలోచించరు. 

అసలు ఇన్ని కోట్లమంది అంతులేని కోరికలు నెరవేర్చి పాపాలు 
క్షమించి, కష్టాలు తొలగించే భగవంతుని గూర్చి ఎవరూ కూడా తన 
వూర్తి జీవిత కాలంలో, కొంచెం కూడా తెలునుకోవటానికి 
ప్రయత్మించకపోవడం చాలా విచిత్రం. దురదృష్టకరం. కోరడానికి 
నమయం కేటాయించగలుగుతున్నారు. కానీ తెలునుకోవడానికి 
నమయం కేటాయించ లేకపోతున్నారు. ఎన్ని వనులు చక్కదిద్దు 
కోవటానికైనా సమయాన్ని కేటాయించ గలుగుతున్నారు. కానీ భగవంతుని 
కోసం సమయం కేటాయించలేక పోతున్నారు. 

అనలు భగవంతుడంటే తెలునుకోకుండా, ఆయన శక్తిని 
అవగావాన చేనుకోకుండా, ఆయన దేనికి ప్రాముఖ్యం ఇస్తాడో 
తెలుసుకోకుండా ఆయనను కోరితే ఏమైనా ప్రయోజనముంటుందా? 
ధన నంపాదన కోసం అంటే వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం ఎంతో 
ఆలోచిస్తారు. సంసారం గురించి, సుఖాలు గురించి ఎంతో ఆలోచిస్తారు. 
నమన్యల గురించి ఎంతో ఆలోచిస్తారు. తిండి గురించి ఎంతో 
ఆలోచిస్తారు. ఖాళీ దొరికితే ఆ ఖాళీ సమయంలో ఏం అనుభవించాలి? 


ఆనందింప చేస్తారు. జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు 

అందుచేత ప్రతీ ఒక్కరు “భగవంతుని గూర్చి తెలుసుకోవాలి”. 
ఆయనను అవగాహన చేసుకోవాలి. దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఆయన 
మెచ్చే పనులు చెయ్యాలి. ఆయన అనుగ్రహం పొందాలి. ఇదంతా బాగా 
అర్థం కావాలంటే ధ్యానం చెయ్యాలి. యోగుల పుస్తకాలు చదవాలి. సజ్జన 
సాంగత్యం చెయ్యాలి. 


దృష్తి దేని మీద వుండాలి? 


జీవితంలో మనం నుఖంగా నంతోవంగా ఆనందంగా 


అనుకుంటాం. అలా ఇతరుల మేడలు చూస్తే అలాంటి మేడలు మనకుంటే 
అందులో మనం జీవిస్తే ఎంత బాగుంటుందనుకుంటాం. అలా 
అనుకుంటూ అది లేనందుకు దూఖిస్తాం. అలా ఆ మేడ ఎన్నిసార్లు 
చూస్తే అన్నిసార్లు దుఃఖ పడుతూనే ఉంటాం. 

మనం ప్రయాణం చేసేటపుడు ఇతరుల స్థలాలు, పొలాలు 
చూనినా మనకు దుఃఖం కలుగుతుంది. మనం అలాంటివి 
పొందలేకపోయామే, అని చూస్తున్నప్పుడల్లా దుఃఖం కలుగుతూనే 
వుంటుంది. అలా వేటి మీద దృష్టి వుంచినా బాధ కలుగుతూనే వుంటుంది. 

అలా ఇతరుల కార్లు చూస్తే కారు లేదని బాధపడతాం. ఇతరుల 
చీరలు, దున్తులు, బంగారం వన్తువులు చూనినా, లేవనే 
బాధకలుగుతుంది. అలాగే తినుబండారాలు చూనినా 


ఇంకా అందమైన వారిని చూసినా, అంటే ఇతరుల భార్మనుకాని, 
భర్తను కాని చూనినా అలాంటివారిని పొందలేక పోయామని 
బాధపడతాం. అలాగే ఉన్నత పదవుల్లో ఉన్న వారిని చూసినా, ఉన్నత 
ఉద్యోగాల్లో వున్న వారిని చూసినా అలాంటివి సంపాదించలేకపోయామని 
బాధపడతాం. 

అలా గమనిస్తే ప్రావంచికమైనవి వాటిని వేటిని చూసినా 
మనకు దుఃఖం కలుగుతుంది. ఆలోచిస్తే జీవితంలో ఏదో ఒక దాని 
మీద దృష్టి వుంచకతప్పదు, చూడకతప్పదు. చివరకు దుఃఖం, బాధ 
తప్పదు. అలా ఎన్ని వున్నా ఎంతవున్నా మనకంటే, మనకున్న వాటికంటే, 
మనం నంపాదించిన వాటి కంటే, ఎక్కువ విలువైనవి, అందమైనవి, 
క్రొత్త మోడల్లు వుంటూనే వుంటాయి. చివరకు అవి లేవనే బాధ, దుఃఖం 


78 


అంటే నృష్టిలో దేని మీద ద్యష్టివుంచినా అంటే ఏది చూసినా 
'దుజుమే పొందుతున్నాం. మరి జీవితమంతా అలా దుఃఖ పడవలసిందేనా? 
దుఃఖం లేకుండా వుండాలంటే ఏం చెయ్యాలి? దేని మీద దృష్టి వుంచాలి? 

దేని మీద దృష్టి వుంచితే మనకు అనిర్వచనీయమైన ఆనందం 
కలుగుతుందో ఏదయితే ఆనందమైనదో? దేన్ని చూస్తే ఆనందానికి 
అవధులు వుండవో? దాని మీదే దృష్టి వుంచాలి. నృష్టిలో ఒక్కటే 
ఆనందమైనది. అదే భగవంతుడు. భగవంతుడే ఆనందన్వరూపుడు. 

మనం ఎవడూ ఆనందంగా వుండాలంటే మన దృశ్ని 
భగవంతుని మీద వుంచాలి. ఎంతసేపైతే భగవంతుని మీద దృష్టి 
వుంచుతామో అంత సేపే ఆనందంలో వుండగలుగుతాం. 

అందుచేత మన దృష్టిని ఇతర వాటి మీద కాకుండా భగవంతుని 
మీద వుంచాలి. అప్పడు దుఖం వుండదు సరికదా, ఎప్పడూ ఆనందంగా 
వుంటాం. అందుచేత అవకాశం ఉంటే కాదు, అవకాశం కల్పించుకుని 
భగవంతుని మీద దృష్టి వుంచాలి. 

మరి దృష్టి భగవంతుని మీద వుంచాలంటే ఏం చెయ్యాలి? 
దానికి మార్గ్లమేది? మనకి రెండు రకాల దృష్టులు ఉన్నాయి. బాహ్మ దృష్టి, 
అంతర్‌ దృష్టి. బాహ్మ దృష్టి కళ్ళతో చూసేది. అంతర్‌ దృష్టి మనసుతో 

వస్తువులనే 


ఆలోచనలనలన్నీ ప్రపంచానికి 
వేటి మీద లేనప్పడు ఆత్మ మీద అంటే భగవంతుని మీద దృవ 
వున్నట్టవుతుంది. అంటే దుఃఖకరమైన వాటి నుండి దృష్టి మరల్చి 
భగవంతుని మీద దృష్టి వుంచినట్టవుతుంది. అలా ఎంతసేపు వుంచితే 
అంతసేపు ఆనందమే. 


లేకుండా చెయ్యాలంటే “శ్వాస మీద ధ్యాన వుంచి ధ్యానం చెయ్యాలి”. 
అలాచేస్తే న చేనుకుని ఆత్మమీద దృష్టి వుంచిన 
వారమవుతాం. తద్వారా బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం. 

79 


“వద్దూ అనుకరించకూడదు!” 
భగవంతుని ఆరాధించాలంటే మార్గం విగ్రహారాధనే తప్ప 


వేరొకమార్గం లేదని చాలామంది భావిస్తుంటారు. కారణం మానవుడు 
నంఘజీవి. నంఘం ఏది చేస్తే అదే చేస్తాడు. దానికి విరు, 


ఆరాధించే ఫొటోకానీ, విగ్రహంకానీ కనిపిస్తే ఇష్టం లేనివారిగా ప్రవర్తిస్తారు. 
తాను ఆరాధించే దేవుని వద్ద ప్రదర్శించిన పవిత్రత; ఇతర దేవుళ్ళ వద్ద 
కనవడదు. ఇతర దేవుళ్ళ మాటను వ్రస్తావించరు, వ్రస్తావించినా 
సహించలేరు. పైగా విమర్శిస్తారుకూడా. 

ఒక ప్రక్క భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు. విగ్రహంలో కూడా 
ఉన్నాడు. అందుకే ఆరాధిస్తున్నాను; అన్న అవగాహన వున్నవారు ఇతర 
ఫొటోలను, విగ్రహలను ఎందుకు ద్వేషిస్తారు? అన్నిటిలో ఉన్నది ఆ 
భగవంతుడే కదా? రూపం మారితే ఎందుకు ద్వేషిస్తారు? రూపం 
చూస్తున్నారు కాని రూపంలో భగవంతుని ఎందుకు చూడరు? ఏ 
విగ్రహమైనా రాయి ఒకటే కదా? ఒకే రాయినుండి రకరకాల రూపాలు 
చెక్కుతున్నారు. కొంచెం రూపం మారుతుంది కానీ రాయి అదే కదా! 
ఒకే కొండలోని ఒక రాయిని ఆరాధిస్తున్నారు. అదే కొండలోని ఇంకొక 
రాయి రూపం మారితే ద్వేషిస్తున్నారు. కనీసం చూడటానికి కూడా 
ఇప్టవేడకు. 

ఎంతసేపు రూపం చూస్తారు. రూపానికి ప్రాధాన్యమిస్తారు. మళ్ళీ 
భగవంతుడు అన్నిటిలో ఉంటాడు, విగ్రహంలో లేడా? అంటారు. అసలు 
విగ్రహల్లో ఉండే భగవంతునికి రూపం ఎక్కడ ఉంది? ఆలోచిస్తే లోవున్న 
భగవంతునికి రూవం లేదనే అర్థమవుతుంది. ఎంతసేపూ రూపం 


చూస్తున్నాం! కానీ రూపంలో ఉన్న భగవంతుని చూడటం లేదు! ప్రతీ 
రూపంలో ఉన్న భగవంతుని అర్ధం చేనుకో గలిగితే, ఏ రూపాన్షీ ద్వేషించం. 
అయిష్టత చూపించం. 

ఆలోచిస్తే ఏ రూపాన్ని ద్వేషించినా భగవంతుని ద్వేషించినట్టే. 
ఏ రూపం మీద అయిష్టత చూపించినా భగవంతుని మీద అయిష్టత 
చూవించినట్టే. ఏ రూపాన్ని అవమానించినా భగవంతుని 
అవమానించినట్టేనని అర్థమవుతుంది. 

అందుచేత రూపాన్ని కాదు రూపంలో ఉన్న నిరాకార, సర్వవ్యాపక, 
భగవంతుని చూడాలి. విగ్రహంలో లేడా? అంటూ! విగ్రహాన్ని మాత్రమే 
పట్టుకుని విగ్రహంలో ఉన్న ఆయన్ను మరచిపోతున్నాం. “భగవంతుడు 
విగ్రహంలో ఉన్నాడు, కానీ విగ్రహం భగవంతుడు కాదు” అని తెలుసు 
కోలేకపోతున్నాం. 

విగ్రహంలో లేడా? అంటారు కాని విగ్రహమే భగవంతుడన్నట్టుగా 
ప్రవర్తిస్తారు. విగ్రహంలో లేడా? అన్నారంటే విగ్రహం భగవంతుడు కాదని 
వారి మాటలోనే అర్థంవుంది. ఆ మాట అన్నారంటే విగ్రహం భగవంతుడు 
కాదని వారికి తెలిసినట్టే కదా? లేకపోతే విగ్రహమే భగవంతుడు అని 
చెప్పేవారు కదా? విగ్రహంలో లేడా అని అనరు కదా? ఇన్ని తెలిసికూడా 
రూపమే భగవంతు డన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంటే ఇది తరతరాలనుంచి 
వస్తున్న గుడ్డి అనుకరణే తష్ట, మరేమీ కాదు. తెలిసి కూడా తెలియనివారిలా 
ప్రవర్తిస్తున్నారంటే ఇది అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. 

అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారు. అంధుడు ఏదీ చూడలేడు, 
ఇతరులు నడిపించినట్టు నడవాలి. అలా మనం కళ్ళున్నా గుడ్డివారమ 
యాం. కళ్ళు ఉండి కూడా తరతరాల నుండి పెద్దవారిని అనుకరిస్తున్నాం. 
విగ్రహంలో లేడా? అంటూ విగ్రహంలో ఉన్నవాడిని వదిలేసి విగ్రహాన్ని 
ఆరాధిన్తున్నాం. విగ్రహమే భగవంతుడనుకుంటున్నాం. విగ్రహంలో 
భగవంతుడున్నాడని అవగావాన చేనుకున్నవుడు అన్నిటిలోను, 
అందరిలోను భగవంతుని దర్శించగలం. కాని విగ్రహమే భగవంతుడన్షట్టు 
గా ప్రవర్తిస్తే దేనిలోనూ, ఎవ్వరిలోనూ భగవంతుని చూడలేం, ఎవరినీ 


నిరాకార, శక్తి న్వరూవుడైన భగవంతుని గూర్చి తెలుసుకోవటానికి 


81 


ఆయన అందరిలో ఆత్మన్వరూపంలో ఉండి వారందరి మనుగడకు 
కారకుడై ఉన్నాడు. ఇదే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కూడా. 
శ్లో! అహమాత్మ గుడాకేశా సర్వభూతాశయస్థితః 

అహమాదిశ్చ మధ్యంచ భూతానామన్త ఏవచ (భగీ.10-20) 
శా.- ఓ అర్జునా! సర్వ జీవులలో స్థితమై వున్న అక్మను నేనే అయి వున్నాను. 
మరియు వాటి యొక్క ఆది మద్యాంతములు నేనే అయి వున్నాను. 

“నర్వభూతాశయ స్థితః" అన్నారంటే! నమస్త జీవులతో! అంటే 
జీవించి వుండే ప్రతీ దానితో నేను ఆజ్మ రూపంలో వున్నాను అని స్పష్టంగా 
చెప్పాడు. అంతే కాదు ఆయన అన్ని జీవులలో కంటే మానవునిలో ఆయన 
పరిపూర్ణమై ఉన్నాడు. అందుచేత మానవునిలో ఉన్న పూర్తి చైతన్య 
వంతమైన ఆత్మను ఆరాధిస్తేనే ఆ భగవంతుని ఆరాధించినట్టు. అదే 


మానవుని అంతరంలో ఉన్న ఆత్మను అంటే భగవంతుని 
ఆరాధించాలంటే ఒక్కటే మార్గం అదే “శ్వాస మీద ధ్యాస” ఉంచి ధ్యానం 
చెయ్యడం. అంతర్ముఖులై ధ్యానం చేస్తేనే భగవంతుని ఆరాధించినట్టు. 
ఇంక ఏమి చేసినా అది వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది. 

ఇదే శ్రీమద్దాగవతంలో చెప్పబడింది కూడా “సర్వ జీవులలో 
ఈశ్వరుడిగా ఉన్న నా ఉనికిని గుర్తెరగక ఎవరు నన్ను ప్రతిమల ద్వారా 
పూజిస్తారో అట్టి వారి అర్చనలు; బూడిదలో పోసిన యజ్ఞద్రవ్యాల వలె 
నిష్టయోజనం.” 

దీనిని బట్టి భగవంతుని తత్వాన్ని తెలుసుకుని ధ్యానించాలి. కానీ, 
గుడ్డిగా అనుకరించకూడదు. 


“జీవితంలో మార్చు గమనించాలి!” 


సాధారణంగా మనం ఎన్నో చేస్తుంటాం. డబ్బు సంపాదిస్తుంటాం. 
కొన్ని రంగాలలో నిష్ణాతులవుతాం. విజయాలు సాధిస్తాం. గొప్పవాళ్ళు 
అనివించుకుంటాం. వదవులు నంపాదిస్తాం. పేరు వ్రఖ్యాతులు 


వండితుల నలవోలు తీనుకుంటాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు 
వింటూంటాం. వురాణ కాలక్షేపాలు చేన్తూ వుంటాం. ఎన్నో 
తెలుసుననుకుంటాం. ఎన్నో 

కానీ ఇక్కడ గమనించవలసింది మనం ఎన్ని సంపాదించినా, 
ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని వుణ్య కార్యాలు చేసినా, ఎన్ని విన్నా ఏం 
చేసినా మనలో మార్చు రావాలి. మనలో మార్చు లేకుండా ఏం చేసినా, 
ఏం సాధించినా అన్నీ వ్యర్థమే. 

లోకంలో “మంచి, చెడు" అంటారు. 'మంచివారు చెడ్డవారు" 
అంటారు. 'పాపాత్తులు, పుణ్యాత్ములు' అంటారు. 'రాక్షసులు - దేవతలు" 
అంటారు. 'మానవుడు-మాధవుడు' అంటారు. అలా అన్ని రకాల వారు 
వుంటారు. ఇది లోక సహజం. అలాగే మార్చు కూడా లోక సహజం. అంటే 
ప్రతీ ఒక్కరిలో మార్పు రావాలి. మారాలి. ఎదగాలి. అందుకోసమే జీవితం. 

అంటే చెడ్డవారు మంచివారుగా మారాలి. అంటే చెడు పనులు 
చేసేవారు అవి మాని మంచి వనులు చెయ్యాలి. పాపాత్ములు, 
వుణ్మాత్ములుగా మారాలి. అంటే పాప కర్మలు చేసేవారు, అవి మాని పుణ్య 
కర్మలు చెయ్యాలి. రాక్షసులు దేవతలుగా మారాలి. అంటే రాక్షసుల్లా 
ప్రవర్తించేవారు దేవతల్లా ప్రవర్తించాలి, అంటే ఇతరులను శారీరకంగా, 
మానసికంగా హింసించేవారు, జీవ హింన చేసే వారు, అవి మాని 
అందరినీ ప్రేమించగలగాలి. 

అలాగే మానవుడు మాధవుడుగా మారాలి. అలా అన్ని రకాల 
మార్పులతో రాక్షన, మానవ లక్షణాలు తొలగించుకుని మానవుడు 
'మాధవుడుగా, భగవంతుడుగా, పరమాత్తుడుగా ఎదగాలి. అలాంటి 
మార్చు కోసమే జీవితం. 

అందుచేత మనం చేసే పనుల వల్ల, పుణ్య కార్యాల వల్ల, సాధనల 


83 


వల్ల మనలో, మన వనులలో, మన గుణాలలో, మన ఆలోచనా 
విధానంలో, మన మాటలలో ఏమైనా మార్చు వచ్చిందా? లేదా? అని 
గమనించాలి. మనలో మార్పు తీసుకు రాని పనులు, సాధనలు, కార్యాలు 
అన్నీ వృర్ణమేనని తెలుసుకోవాలి. 

జీవితంలో వనికి రాని అలవాట్లు అంటే సిగరెట్లు కాల్చడం, 
మద్యం సేవించడం, వ్యభిచారం, మత్తు పదార్థాలు తీసుకోవడం, జూదం 
లాంటివి మన దీక్షల వల్ల, సాధనల వల్ల పోయాయా? లేదా? అని 
గమనించాలి. 

అలాగే మన గుణాలైన కోపం పోయి శాంతంగా మారామా? 
లేదా? అని గమనించాలి. నేనూ, నా కుటుంబంమే బాగుండాలి అనే 
స్వార్థ గుణం నుండి, అంతా బాగుండాలి అంతా నాలాంటి వారే అని 
నిస్వార్థంగా తయారయ్యామా? లేదా? అని గమనించాలి. ఇతర 
కులస్తులు, ఇతర మతస్తులు, ఇతర ప్రాంత వాసులు అని ద్వేషించే గుణం 
పోయి అందరినీ ప్రేమించగలుగుతున్నానా? లేదా? అని గమనించాలి. 
ఎదుటి వారిని, ఎదుట వారి సంపదలు, పదవులు ఎదుట వారి ఉన్నతిని 
చూని అనూయ వడే గుణం పోయి, అనూయ వడకుండా 
ఉండగలుగుతున్నామా? వారి ఉన్నతిని హర్షించ గలుగుతున్నామా? లేదా 
అసలుఅలాంటి మార్చు వచ్చిందా? అని గమనించాలి. 

ఇతరులను విమర్శిండం పోయి హర్షించడం, అసత్యాలు 
పలకడం మాని, సత్యం పలకడం, మోసగించడం మాని, న్యాయంగా 
ప్రవర్తించడం, అవమానించడం మాని, గౌరవించడం, తక్కువగా, 
చులకనగా చూడటం మాని సమభావంతో చూడటం, బలహీనుల్ని సాటి 
జీవుల్ని హింసించడం మాని, ప్రేమించడం లాంటి మార్పులు వచ్చాయా? 
లేదా? అని గమనించాలి. 

అంతే కాదు మన మాటలు, చేతలు, ఆలోచనా విధానం, 
పనులు, ప్రవర్తనలలో మార్చు రావాలి. సమయాన్ని వ్యర్థం చెయ్యకూడదు. 
త్రికరణ శుద్ధి కలిగి వుండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దుః 
ఖించకుండా ఉండగలగాలి. ఏది జరిగినా భయవడకుండా 
వుండగలగాలి. అన్నీ మన మంచికే అనుకోగలగాలి. వర్తమానంలో 
జీవించగలగాలి. ఆలోచిస్తే ఇలాంటి మార్పులు మనలో ఎన్నో రావాలి. 

అలా మన జీవితంలో కాని, మనలో కాని, మార్పులు తీసుకుని 
రాని సాధనలు, పూజలు, ప్రార్థనలు. నమాజులు, భజనల వల్ల ఎటువంటి 


శశ 


ప్రయోజనం ఉండదని తెలుసుకోవాలి. అలాంటి మార్పు తీసుకు రాగలిగే 
సాధనే చెయ్యాలి. మరి అలాంటి మార్పులు తీనుకు రాగలిగిన సాధనే 
“ఆనాపానసతి ధ్యానం”. ధ్యానం చేస్తే ఈ విషయం అనుభవ పూర్వకంగా 
తెలుస్తుంది. 

ఈ ధ్యానం సాధన చెయ్యడం ద్వారా మనలో పై మార్పులన్నీ 
వస్తాయి. అంతే కాదు మనకు తెలియని ఎన్నో మార్పులు, లాభాలు కూడా 
మన జీవితంలో పొందుతాం. ఒక విధంగా చెప్పాలంటే మనకు అవసరం 


మార్చు చెందుతాడు. 

అందుచేత ధ్యాన సాధన చేన్తూ మనలో మార్పులు 
కలుగుతున్నాయా? లేదా? మనం పరివర్తన చెందుతున్నామా? లేదా? 
అని గమనిస్తే మనకే తెలుస్తుంది. ఒకరు చెప్పారని నమ్మవలసిన పని 
లేదు. ధ్యానసాధన చేన్తూ మన అంతట మనమే “మనజీవితంలోని 
మార్పులు గమనించవచ్చు”. 


తాతా ఆకా 


“భగవంతుడు చెప్పింది! - మానవుడు వేసేది!” 


సహజంగా మానవుడు సుఖంగా జీవించాలని కోరుకుంటాడు. 
సుఖంకోసం చాలా కష్టపడుతుంటాడు. ఇంచుమించు జీవితమంతా 
నుఖంకోసం డబ్బు సంపాదనకే కేటాయిస్తున్నాడు. డబ్బు సంపాదించి, 
కొన్ని నుఖాలు నమకూర్చుకోగలిగినా, వాటిని అనుభవించలేక 
వికమున్లునిః 

అంతేకాదు మానవుడు జీవితంలో దుఃఖం వద్దనుకుంటాడు. 
దుఃఖం రాకూడదనుకుంటాడు. కాని విచిత్రమేమిటంటే మానవుడు 
కోరుకుని, ప్రయత్నించి, అమర్చుకున్న సుఖాలు అనుభవించలేకపోతు 
న్నాడు. కోరుకోని, ప్రయత్తించని దుఃఖాన్నే పొందుతు న్నాడు. అంటే 
కావాలన్నది పొందటం లేదు. వద్దన్షదే అనుభవిస్తున్నాడు. 

మానవుడు అనుకున్న దానికి విరుద్ధంగా జరగటానికి 
ముఖ్యకారణం, భగవంతుడు చెప్పింది ఒకటైతే మానవుడు చేసేది 
మరొకటి. భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తే విరుద్దమైన 
ఫలితాలు రాక ఏమవుతాయి? అందుచేత భగవంతుడు చెప్పిందే, 
మానవులు చెయ్యాలి. అపుడే జీవితం, ఆనందంగా వుంటుంది. 

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ఏమి చెయ్యాలో మనకు 
సృష్టంగా చెప్పాడు. మనం కూడా అదే చెయ్యాలి. కాని చెయ్యడం 
లేదు. మరి గీతలో భగవంతుడు ఏమి చెప్పాడు? మనం ఏమి చేస్తున్నాం? 


1. ఆయన ఉద్దరించుకోమంటే, మానవుడు ఉద్దరించమంటాడు, 
(ఉద్దరేదాత్మనాత్మానాం) (భరీ 

2. ఆయన మరణానంతర జీవితం ఉందంటే, మానవుడు ప్రస్తుతం ఉన్నదే 
జీవితమన్నట్టుగా ప్రవర్తిస్తాడు. (పుట్టిన వాడు గిట్టక మానడు, గిట్టిన 
వాడు పుట్టక మానడు) (భగీ16-5) 

౩. ఆయన యోగికమ్మంటే! మానవుడు భోగిగా తయారవుతున్నాడు. 
(తస్మాత్‌ యోగీభవార్డున(భఃగీ16-46) 

4. ఆయన అందరిలో నేను ఆత్మగా వున్నాను అంటే, మానవుడు విగ్రహమే 
భగవంతుడంటాడు. (అహమాత్మాగుడాకేశా(భఃగీ10-20) 


5. ఆయన అందరూ, అంతా నేనే అంటే మానవుడు తాను వేరు ఇతరులు 
వేరు అనుకుంటాడు. వేరుగా ప్రవర్తిస్తాడు. (విశ్వరూపం) 

6 ఆయన ఇతరుల కష్టం తన కష్టంగా భావించమంటే, మానవుడు 
తన ఆనందం కోసం ఇతరులను, ఇతరజీవులను కష్టపెడుతున్నాడు. 
(భ॥రీ16-32) 

7. ఆయన మానవునకు చావు లేదంటే,మానవుడు తాను చనిపోతాను 
అనుకుంటాడు, భయపడతాడు. 

8. ఆయన చనిపోయిన వారి గురించి కాని, చనిపోబోయే వారి 
గురించి కాని దుఖించవద్దు అంటే, మానవుడు వారి గురించే దుః 
ఖిస్తాడు.(భురీ12-11) 

9. ఆయన శీతోష్టాలకు, నుఖదుఃఖాలకు, మానావ మానాలకు 
చలించవద్దు అంటే, మానవుడు చలించిపోతాడు. 

10. ఆయన గుణాలు నరిచేనుకోమంటే, మానవుడు రూపాన్ని 
నరిచేసుకోవటానికి ప్రాముఖ్యం ఇస్తాడు. 

11. ఆయన కర్మ చెయ్యడానికే నీకు అధికారం కాని ఫలితం 
ఆశించడానికి అధికారం లేదు అంటే ఫలితాలు ఆశించే పూజాది 
కర్మలు చేస్తుంటాడు. (కర్మేజ్యేవాధికారన్య మాఫలేషుకధాచన) 
(భగీ12-7) 

12. ఆయన ప్రతిఫలం ఆశించకుండా చెయ్యమంటే మానవుడు కోరికల 
గురించే అంటే ప్రతిఫలం ఆశించే చేస్తాడు. (భరీ! 12-12) 
13. ఆయన గుణాలనే ప్రేమ పుష్టాలు సమర్చించమంటే, మానవుడు 
మామూలు పుష్పాలు సమర్చిన్తాడు. ఆయన మంచి పనులనే ఫలాలు 
సమర్చించమంటే, మానవుడు మామూలు ఫలాలు సమర్దిస్తాడు. 
మంచి ఆలోచనలనే వత్రాలు నమర్చించమంటే, మానవుడు 
మామూలు పత్రాలు సమర్షిస్తాడు. ఆయన మంచి జీవితమనే 

ఉదకాన్ని సమర్చించమంటే, మానవుడు ఉత్తనీరు సమర్షిస్తాడు. 

14 ఆయన ఆత్మే నేను అనే భావంలో వుండమంటే! మానవుడు దేహమే 
నేను అనే భావంలో వుంటాడు. (భఃగీ॥ 10-20) 

15. ఆయన జీవహింన చెయ్యవద్దంటోో మానవుడు జీవహింస చేసి 
మాంసభక్షణ చేస్తాడు (భఃరీ16-19,20) 


87 


16. ఆయన తాబేలులా ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యమంటే, 
మానవుడు ఎంతసేపు ఇంద్రియాల తో బహిర్‌ కార్మాలే చేస్తాడు.(భఃగీ॥ 
2-58) 

17. ఆయన నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చెయ్యమంటే 
మానవుడు అన్నీ నేనే చేస్తున్నాను అంటాడు. (కత్యత్వ భావన లేకుండా 
చెయ్యాలి 

18. ఆయన మరణ సమయంలో ఏ భావంలో వుంటే అదే పొందుతావు 
అంటే, మానవుడు ఆత్మ భావంలో కాకుండా ప్రాపంచిక భావంలో 
వుంటాడు. 

19. ఆయనను దర్శించాలంటే దివ్యనేత్రం నంపాదించుకోవాలి, కానీ 
మానవుడు భౌతిక నేత్రాలతో విగ్రహాన్ని దర్శించుకుని భగవంతుని 
దర్శించాననుకుంటాడు. 

20. ఆయన ఆయన్ను ఏ విధంగా భావిస్తే ఆ విధంగానే అనుగ్రహిస్తాను 
అంటే, మానవుడు తాను అల్పుడనుకుంటూ భగవంతుని 
యాచిన్తున్నాడే కాని తాను కూడా ఆయనలోని అంశే అని 


స్నేహభావంతో ప్రవర్తించడం 


ఎవరు లాభం పొందుతారు? 


ప్రతీ ఒక్కరూ జీవితంలో నుఖంగా, సంతో షంగా, ఆనందంగా 
వుండాలనే కోరుకుంటారు. జీవించినంతకాలం తిండికి, బట్టకి, 
వుండటానికి లోటులేకుండా వుండాలనుకుంటారు. అలా కోరుకోవడం 


అలా పాపాలు చేయడంవల్ల జీవితంలో కష్టాలు, బాధలు, 
సమస్యలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి వాటిని పరిష్కరించుకోలేక, 
తాను అనుకున్న కోరికలు నెరవేరక, ఏమి చెయ్యాలో తెలియక, ఏ 
దిక్కులేనివాడికి దేవుడే దిక్కనుకుంటూ, భగవంతుని ప్రార్థించటానికి, 
తన మొరను వినిపించటానికి ఆలయాలకు వెళుతుంటారు. 
అలా ఆలయాలకు వెళ్ళినపుడు ఆలయాల వద్ద కొందరు 
యాచకులు ఆలయం లోకి వెళ్ళేవారిని సాయం చెయ్యమని 
కోరుతుంటారు. కొందరు వారికి కొంత దానం కూడా చేస్తారు. అలా 
దానం చేని, వారు ఆలయంలోకి వెళ్ళి అక్కడ వున్న విగ్రహానికి తమ 
కష్టాలు తీర్చమని , తమ కోరికలు నెరవేర్టమని కోరుతుంటారు. గమనిస్తే 
అలా కోరేవారు మామూలుగా కోరరు. ప్రదక్షిణలు చేస్తూ, పొర్లుదండాలు 
పెడుతూ, సాష్టాంగ నమస్కారం చేన్తూ, శరీరాన్ని రకరకాలుగా 


కోరుతుంటారు. కానీ ఇద్దరూ కోరేవాళ్టే ఒకరు ఆలయంలోకి వెళ్ళేవారిని 
కోరుతుంటే, ఇంకొకరు ఆలయంలోకి వెళ్ళె విగ్రహన్ని కోరుతున్నారు. ఇక్కడ 
ఇంకా గమనించినట్లయితే ఆలయం బయటవుండి కోరేవారు, లాభం 
పొందుతున్నారు. ఆలయం లోపల కోరేవారు నష్టపోతున్నారు. అంటే 
మానవుణ్ణి కోరేవారు లాభం పొందుతున్నారు, విగ్రహన్ని కోరే వారు 
శష్టపోతున్నారు. 

89 


కారణం బయట యాచించేవాడు యాభయో, వందో 
సంపాదించుకుని లాభం పొందుతాడు, కానీ లోపల యాచించేవాడు 
కొబ్బరి కాయలో ఒక చివ నవ్షపోతున్నాడు. నగం అరటివళ్ళు 
నష్టపోతున్నాడు, ఇంకా ఆలోచిస్తే కొంత డబ్బు కూడా నష్టపోతున్నాడు. 


కానీ భగవంతుడు కానిదాన్ని ఆశ్రయిస్తే నష్టమే జరుగుతుంది. అందుచేత 
“విగ్రహం దేవుడు కాదు, విగ్రహన్ని ఆశ్రయించే వాడే దేవుడని 
తెలుసుకోవాలి". అంటే దేవుడా రక్షించు, రక్షించు, అనే వాడే దేవుడు. 

అంటే మనమే దేవుళ్ళం. ఇదే వేదాలలో కూడా చెప్పబడింది. 
“అహం బ్రహ్మస్మి” అంటే "నేనే బ్రహ్మను” అంటే 'భగవంకుడి అయి వున్నాను 
అని చెప్పబడింది. 

భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా కోరేవారు నష్టపోకున్నారు. 
అందుచేత లాభం పొందాలంటే కోరేముందు భగవంతుడెవరో 
తెలుసుకోవాలి. ఆయన్ను ఎలా ఆశ్రయించాలో తెలుసుకోవాలి. . 

నత్యమైన భగవంతుని రూవమే ఆత్మ. ఆ ఆత్మవున్న దేహమే 
దేవాలయం. దేహమనే దేవాలయంలో వున్న భగవంతుని ఆశ్రయించాలి. 
వారే లాభం పొందుతారు. అందుచేత అంతరంలో వున్న ఆత్మను 
ఆశ్రయించాలంటే అంతర్ముఖులు కావాలి. దాని మార్గమే “శ్వాస మీద 
ద్యాస ధ్యానం”. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు భగవంతుని ఆశ్రయించిన 
వారవుతారు. వారు కోరకుండానే లాభం పొందుతారు. అందుచేత 
ధ్యానం చెయ్యండి. లాభం పాందండి. 


“భోవంకుని పొందికే సమస్తమూ పొందినల్లీ!” 

అంతా భగవంతుడంటే చాలా ఇష్టమంటారు. ఆయన ఫోటో 
కనబడినా, విగ్రహం కనబడినా, ఒకసారి నమస్కారం చేసి ఆయన మీద 
ఎనలేని భక్తిని ప్రదర్శిస్తున్నా మనుకుంటారు. గొప్ప భక్తులమని కూడా 
భావిస్తారు. 

కానీ ఏమీ ఆశించకుండా భగవంతుని మీద దృష్టి వుంచితేనే 
నిజమైన భక్తి. వారే భక్తులు. భగవంతుడంటే ఇష్టమైన వారు, ఆయన 
మీద ఎనలేని భక్తి వున్నవారు, నిరంతరం ఆయన మీదే దృష్టి వుంచాలి. 
ఫోటో కానీ, విగ్రహంకాని, కనబడినపుడు ఒక నిమిషం నమస్కారం 
చేస్తారు, తరువాత అసలు ఆ దృష్టే వుండదు. వారికి భగవంతుడంటే 
ఇష్టమునట్లు ఎలా అవుతుంది? 

ఎవరికి ఏది ఇష్టమైతే దాని మీదే దృష్టి వుంచుతారు. అలా 
దృష్టి వుంచే దాన్ని బట్టి వారికి ఏది ఇష్టమో తెలుస్తుంది. అలా భగవంతుని 
మీద కంటే మిగతా వాటిమీద ద్యష్టి వుంచితే భగవంతుడుకంటే మిగతావే 
అన్లమైనిట్లు వళ 

ఎక్కువ మందికి డబ్బు అంటే ఇష్టం కాబట్టి డబ్బు సంపాదన 
మీదే దృష్టి ఎక్కువ వుంచుతున్నారు. డబ్బ తరువాత భార్యన్నాభర్తలన్నా 
పిల్లలన్నా ఇష్టం కాబట్టి వారి మీద దృష్టి వుంచుతారు. తరువాత టివి.లు, 
సినిమాలు, ఆటలు, పాటలు, విందులు, వినోదాలు లాంటి వాటి మీద 
దృష్టి వుంచుతారు. ఇంకా పదవులు, పేరు ప్రఖ్యాతులంటే ఇష్టం. వున్నవారు 
వాటిని సంపాదించటానికి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఇంకా 
సంపదలు, భోగభాగ్యాలు, భవనాలు, ఆభరణాలు, వస్త్రాలు, అలంకారాలు 
ఇష్టం. వున్నవారు వాటి మీద కూడా దృష్టి వుంచుతారు. ఇంకా శారీరక 
వాంఛలు, వ్యసనాలు అంటే ఇష్టం వున్నవారు వాటి మీద కూడా దృష్టి 
వుంచుతారు. ఇలా అనేక రకాల కోరికలతో, అనేక వాటి మీద దృష్టి 
వుంచుతారు. 

మానవులు అప్పుడప్పుడు మాత్రం ఫోటోల మీద దృష్టి 
వుంచుతారు అలా వుంచటానికి కారణం తమకు ఇష్టమైన వాటిని 
పొందటానికి మాత్రమే. తప్ప దేవుడంటే ఇష్టమై కాదు. 


9 


అలా కోరికలతో అప్పడప్పుడు ఫోటోల మీద, విగ్రహం మీద 
దృష్టి వుంచి, నాకు భగవంతుడంటే ఇష్టం. ఆయనంటే ఎనలేని భక్తి 
వుంది, అని అనుకుంటారు. ఇంకా నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని 
అడిగితే నాకు అన్నింటికంటే భగవంతుడంటేనే ఎక్కువ ఇష్టం అని 
చెప్పుకుంటారు కూడా. మరి భగవంతుడంటే ఎక్కువ ఇష్టమైనపుడు 
ఆయన మీద ఎక్కువ దృష్టి ఎందుకు ఉంచడం లేదు? కష్టం వచ్చినపుడో, 
కోరుకున్నది లభించనప్పడో, ఫోటోనో, విగ్రహమో కనపడినప్పుడు మాత్రమే 
దృష్టి ఉంచితే భగవంతుడంటే ఇష్టం ఎలా అయినట్టు? అందుచేత 
భగవంతుడంటే ఇష్టమైనవారు నత్యమైన భగవంతుని మీద దృష్టి 
వుంచటానికి ప్రయత్తించాలి. అలా వుంచినవారు తష్టకుండా భగవంతుని 
పొందగలరు. 
మరి భగవంతుని పొందితే స్వష్టిలో సమస్తమూ పొందినట్లే 
కదా? మరి భగవంతుని పొందే ప్రయత్నం మాని అల్బమైన, తుఛచ్చమైన 
వాటిని పొందటానికి ఎందుకు తావత్రయం పడుతున్నారు. భగవంతుని 
పొందినవాడు శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందినట్లే కదా? సమస్తమూ 
పొందినట్లే కదా? కారణం నృష్టిలోని నమన్తం భగవంతునిచే 
నృష్టింపబడినవే. అన్నీ ఆయనకు చెందినవే. అందుచేత తెలివైన వాడు 
ఆయన సృష్టిలోని అల్బమైనవి కోరుకోడు. ఆయననే కోరుకుంటాడు. 

మరి భగవంతుని పొందాలంటే సత్యమైన భగవంతుని మీద 
దృష్టి వుంచాలి. అది ఎలా సాధ్యం? భగవంతుడు అందరిలోను ఆత్మ 
రూపంలో వున్నాడు కాబట్టి ఆత్మ మీద దృష్టి వుంచితే భగవంతుని మీద 
దృష్టి వుంచినట్టే. ఆత్మ మీద దృష్టి వుంచాలంటే ఒక్కటే మార్గం అదే 
“శ్వానమీద ధ్యాన ధ్యానం”. అందుచేత ప్రతీరోజూ విధిగా ధ్యానం 
చెయ్యాలి. ఆత్మ దృష్టిలో వుండాలి. 

అలా ఆత్మమీద దృష్టి వుంచి భగవంతుని పొందితే సమస్తమూ 
పొందినట్లే కదా? 


“సూక్ష్యాలు గ్రహంచాలి!” 

ఎవరికైనా కాన్త ఖాళీ దొరికితే ఏం చెయ్యాలో తెలియక, 
రకరకాల పనులు కల్పించుకుని కాలక్షేపం చేస్తుంటారు. జీవితమంతా 
అలాగే గడిపేస్తుంటారు. కానీ కాలాన్ని వినియోగించుకోరు, సద్వినియోగం 
చేసుకోరు. తెలివైనవాడు కాలాన్ని వ్యర్ధం చెయ్యడు. పూర్తిగా సద్వినియోగం 
చేసుకుంటాడు. 

జీవితంలో తెలునుకోవలసినవి, నేర్చుకోవలసినవి, అనుభవాలు 
నంపాదించుకోవలనినవి ఎన్నో వున్నాయి. అందుచేత నమయం 
లభించినపుడు, ఖాళీ దొరికినపుడు జీవితానికి సంభంధించిన సూక్ష్మాలు 
తెలుసుకోవాలి. 

సూక్ష్మమంటేనే గొప్పది. ప్రతీదాంట్లో, ప్రతీ విషయంలో సూక్షర 
తెలుసుకొనే కొద్దీ, మనం ఆ విషయంలో నిష్ణాతులమవుతాం. సూక్షనుంటే 
ఇంకా ఎక్కువగా, ఇంకా మెరుగ్గా తెలునుకోవడం, నైవుణ్యం 
సంపాదించడం. 

ఏదైనా వస్తువుల విషయంలో కాని, ఆటపాటలలో కాని, వ్యత్తిలో 
కాని ఎవరు ఎంత నూక్ష్మం గ్రహిస్తారో, వారు ఆ రంగంలో అంత 
నిష్ణాతులవుతారు. అలాగే జీవితంలో కూడా తెలుసు కోవలసిన సూక్ష్మాలు 
ఎన్నో వున్నాయి. జీవితం గురించి ఎవరు ఎంత సూక్ష్యుగా అధ్యయనం 
చేస్తే, సూక్ష్మాలు గ్రహిస్తే వారి జీవితం అంత ఆనందంగా వుంటుంది. 
జీవితం గురించి తెలును కోకుండా, జీవితంలోని నూక్ష్మాలు 
గ్రహించకుండా జీవిస్తే జీవితం ఎప్పడూ దుఃఖమే. 

ప్రపంచంలో కాని, సృష్టిలో కాని స్థూలం కంటే సూక్షమే గొప్పది, 
శక్తివంతమైనది. చివరకు శాశ్వతమైనది కూడా. సూక్షర మీద ఆధారపడే 
స్థూలం నడుస్తుంది. సూక్ష్మాతి సూక్షమే అన్నిటికీ మూలమైనది. అందుచేత 
ప్రతీ విషయంలోని సూక్ష్మాన్షి గ్రహించాలి. 

జీవితంలో ప్రతీ విషయం అంటే, రోగాలు, నమన్యలు, బాధలు, 
ఇబ్బందులు, గొడవలు లాంటివన్నిటి నుంచి, వాటి నూక్ష్మాలు 


93 


తెలుసుకోవడం వల్ల వాటి నుండి తేలికగా బయటపడతాం. 

జీవితానికి నంబంధించిన నూక్ష్మాలు తెలనుకుంటే ఎలా 
ఆలోచించాలి? ఎలా మాట్లాడాలి? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? 
అన్న విషయాలే కాదు, మన ఆలోచనల మీద, మాటల మీద, పనుల 
మీద మనకు ఆధిపత్యం లభిస్తుంది. మన మీద మనకు ఎప్పడైతే ఆధిపత్యం 
లభించిందో, అన్నిటి మీద మనకు ఆధివత్యం లభించినట్టే. ప్రతీ 
విషయంలో కూడా, ఎంత నూక్షర గ్రహించ గలిగితే అంత ఎదిగినట్టే. 

జీవితం గురించి అంటే చావు పుట్టుకలు, జన్మలు, కర్మలు, బుద్ధి, 
ఆత్మ గురించిన విషయాలు. అలాగే సృష్టి, సృష్టి నియమాలు, నృష్టి ధర్మాలు 
గురించిన విషయాలు తెలునుకోవాలి. అలా సూక్ష్మాలు తెలుసు కోవడం 
ద్వారా, మన జీవితంలో జరిగే నంభుటనల్ని, అవి ఎలాంటివైనా 
ఆనందంగా స్వీకరిస్తాం. సృష్టిలో ఏది జరిగినా ఒక కారణం వుంటుందని 
తెలుసుకుంటాం. కారణం లేకుండా ఏదీ జరగదని తెలుసుకుంటాం. 
అన్నిటిని పాజిటిన్‌గా తీసుకుంటాం. 

అలా సూక్ష్మాలు తెలుసుకునే కొద్దీ జీవిత రహస్మాల్షి చేధిస్తాం. 
మనమెవరో తెలుసుకుంటాం. సృష్టి రహస్మాలనే తెలుసుకుంటాం. చివరకు 
జీవన్ముక్తులవుతాం. 

అందుచేత సూక్ష్మాలు గ్రహాంచాలంటే స్థూలభావం వదలాలి. అంటే 
ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే న్థూల దేహభావం వదలి, సూక్ష్మభావాన్ని 
పెంపొందించుకుంటాం. సృష్టిలోని సూక్ష్మాతి సూక్ష్మ రహన్మాలు కూడా 
తెలుసుకుంటాం మహర్షులవుతాం. 


“ఇహంలో లఘువే పరంలో ప్రభువు!” 

లఘువు అంటే తేలికైన, చిన్నది అని అర్థం. అంటే ఎవరైతే భూమి 
మీద లఘువుగా వుంటారో వారు పరంలో వ్రభువవుతారు. అంటే 
గొష్టవారవుతారు. అటువంటి వారు తరువాత భూమిమీద గొప్పవారిగా 
గుర్తించబడతారు. 

నేను, నాది అన్నవి లేనివారే 'అఘువు' అని పత్రీజీ చెప్పారు. 
నేను అంటే అహంకారం. నాది అంటే మమకారం. అంటే అహంకార 
మమకారాలు లేనివారే లఘువు. వీటిలో ఏది ఉన్నా లఘువు కారు. 
వారు వరంలో ప్రభువు కాలేరు. వ్రతీవారు లఘువు కావటానికి 
ప్రయత్నించాలి. 

లఘువైన వాడే జ్ఞాని. వాడే యోగి. వాడికి తెలియంది అంటూ 
ఏటీ ఉండదు. నమన్తమూ తెలునుకున్నవాడు. అంటే ఎవరికైతే 
అహంకార మమకారాలు వుండవో వారు సమస్తమూ తెలుసుకోగలరు. 
నృష్టి రహస్కాలు గోచరమవుతాయి. 

చెరువులోకాని, సరస్సులో కాని నీరు నిశ్చలంగా, నిర్మలంగా 
వుంటే అడుగున వున్న వన్నీ కనివిన్తాయి. చాలా నృవ్చంగా 
చూడగలుగుతాం. నీరు మురికిగా ఉంటే ఏవీ కనబడవు. నిర్మలంగా 
వుండి నిశ్చలంగా లేకపోయినా లోనివి కనపడవు. అందుచేత అన్ని 
స్పష్టంగా కనపడాలంటే నిర్మలంగానూ ఉండాలి, నిశ్చలంగానూ ఉండాలి. 

అలాగే అన్నీ మనలోనే వున్నాయి. కాని మనం అన్నిటి కోసం 
బయట వెతుకుతున్నాం. మనలోకి మనం సరిగ్గా చూడగలిగితే సమస్తం 
మనం తెలుసు కోగలుగుతాం. సృష్టి మొత్తం సూక్ష్మ రూపంలో ప్రతి 
ఒక్కరిలో వుంది. 

జ్ఞానం బయట నుంచి నంపాదించేది కాదు. ఒకరు 
ఇచ్చేదికాదు. అది ఎవరికి వారు సంపాదించుకునేది. వారిలోంచి 
ఉధ్దవించేది. అపారమైన జ్ఞాన సంపద ప్రతి ఒక్కరిలో వుంది. అది 
తెలియకపోవటానికి, కారణం నేను. నాది అనే అహంకార, మమకారాలనే 


మనస్సు ఎప్పడవుతే నిశ్చలంగా ఉండదో, అంటే చంచలంగా వుంటుందో, 
అలాగే పనికిరాని గుణాలతో మురికిగా వుంటుందో వారిలోని అపారమైన 
జ్ఞానం వారికి బోధపడదు. వారి శక్తి వారికి గోచరం కాదు. అందుచేత 
మనం జ్ఞానవంతులు కావాలన్నా సృష్టి హాలు తెలుసుకోవాలన్నా, 


అందుచేత ప్రతి ఒక్కరు ముందు మనస్సును శుద్ధి చెయ్యాలి. 
శాంతింపచెయ్యాలి. దానికి మార్గం ఒక్కటే అదే “శ్వాసమీద ధ్యాస ధ్యానం”. 

ధ్యాన సాధన ఎంత ఎక్కువ చేస్తే, అంత త్వరగా మనస్సు 
నిర్మలమవుతుంది. నిశ్చలమవుతుంది. వారే తేలికైన వారు. వారే లఘువు 
వారు భూమి మీద సామాన్యుడిలా కనవడవచ్చు. అంటే కోట్లు 
వుండకపోవచ్చు. పెద్ద పెద్ద పదవులు, ఉద్యోగాలు ఉండకపోవచ్చు, బికారిలా 
కనపడవచ్చు. కాని వారే శాశ్వత లోకాలలో, అంటే పరలోకాలలో ప్రభువు 
అవుతారు. అందరికంటే గొప్పవారవుతారు. 

మనం భూమి మీద జన్మ తీసుకున్నది లఘువు కావడానికే 
కాని ధనవంతుడు కావడానికి, చక్రవర్తి కావడానికి వదవులు 


“నూక్షమీ శక్తివంఠమైం?” 


స్యష్టిలో గమనిస్తే న్తూలానికి శక్తి తక్కువ సూక్ష్మానికి శక్తి 
అపారం. నీరు ఘన రూపంలో వున్నప్పుడు అంటే మంచుగా వుంటే 
చలనం వుండదు. కదలిక వుండదు. శక్తి లేనట్లుగా వుంటుంది. కాని 
అది కరిగి నీరుగా మారితే అది ప్రవాహమై నదిగా మారి దాని ప్రవాహంలో 
చెట్టు దుంగలు, మరి కొట్టుకు కాయి. ఆ నీటి పాహావేగంతో సనం 
ఎన్నో లాభాలు పొందుతున్నాం. కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. పడవలు 
నడువుతున్నాం. 
అదే నీరు ఇంకా నూక్షరూపం ధరిస్తే అంటే ఆవిరిగా మారితే 
ఇంకా ఎంతో శక్తివంతమవుతుంది. గిన్నెలో నీరు వేసి మూత వేసి వేడిచేస్తే 
నీరు ఆవిరిగా మారుతుంది. ఆ మూతను ఎంతో దూరానికి పడవేస్తుంది. 
Tbh uD 
అలాగే అణువుతో తయారుచేసిన అణుబాంబు ఎంతో 
శక్తివంతమైంది. దానికన్నా నూక్ష్మమైన హైడ్రోజన్‌ బాంబు ఇంకా 
శక్తివంతమైనది. దాని కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన న్యూట్రాన్‌ బాంబు 


ఇంకా నూక్ష్మీకరిస్తే సంవత్సరాల పాటు నిల్వ వుంటుంది. 
అంటే సూక్ష్మంలో శక్తి అపారమని 

అలాగే వరబ్రవ్మా అంటే భగవంతుడు, రూవంలేని 
సూక్షాః అనంతశక్తిస్వరూపుడు. ఆ సూక్షాతిసూక్షమైన 


ఫునీభవించి వాయువుగా మారుతుంది. వాయు స్థితి నుండి 
ఘనీభవించి అగ్షిగా మారుతుంది. అగ్గి స్థితి నుండి ఇంకా ఘనీభవించి 
నీరుగా మారుతుంది ఆ నీటి స్థితి నుండి ఇంకా ఘనీభవించి భూమిగా 
స్తూలంగా మారుతున్నాడు. 

ఇక్కడ గమనిస్తే నూక్షాతి సూక్షంలో ఉన్నపుడు ఆ భగవంతుని 
శక్తి అపారం. కాని స్తూలంగా మారే కొద్దీ శక్తి తగ్గుతుంది. అలాగే 
సూక్ష్మరూపంలో అనంతశక్తి స్వరూపుడుగా ఉన్న పరమాత్మ సృష్టి కారం 


97 


నిమిత్తం పంచ భూతాలుగా మారి, ఆ పంచ భూతాలతో ఈ సృష్టిని 
సృష్టించడం జరిగింది. ఆ పంచ భూతాలతోనే. స్థూల మానవ దేహం 
సృష్టించబడింది. భగవంతుడు అనంత శక్తి స్వరూపుడైనప్పటికీ నూక్ష 
శ్ర మండి సరల, మూతను! దీనాం ధరించడం వల్ల దేహం శక్తి 


భగవంతుని అనంత శక్తి తనలో కలిగి వుండి కూడా 
మానవుడు శక్తి లేని వాడిగా ప్రవర్తించడానికి కారణం ఈ స్థూల దేహం 
నేను, ఈ స్థూల ప్రపంచంలోని వన్నీ నావి అన్న భావం వల్లనే మానవుడు 
శక్తి హీనుడుగా ప్రవర్తిస్తున్నాడు. 
అలా నేను, నాది అనే భావంతో బరువుగా వున్న మానవుడు ఆ 
నేను, నాది అనే బరువును తొలగించుకుంటే, లఘువుగా మారితే అంటే 
మరల సూక్షరూపం ధరిస్తే, మరల అనంతశక్తి స్వరూపుడు కాగలడు. 
అలా మారిన వారినే మనం దేవుళ్ళ అంటున్నాం. 
సూక్ష్మంలో వున్న పరబ్రహ్మ అనంత శక్తి స్వరూపుడు. ఆయనే 
స్తూల రూపం తీసుకోవడం వల్ల, జీవుడుగా మారి శక్తి లేని వాడుగా 
ప్రవర్తిస్తున్నాడు. మరల నేను, నాది అన్న స్థూల భావం తొలగించుకుని 
నూక్షభావంలో వుంటే దేవుడుగా మారుతున్నాడు. ఇక్కడ భావమే 
స్థూలదేహభావం 


అందుచేత న్తూలరూవంలో ఉన్నమానవుడు నాది అనే 
బరువును తగ్గించుకునే కొద్దీ శక్తిమంతుడవుతాడు. వూర్తిగా 
తొలగించుకొంటే, అంటే ఎంత నూక్ష్మ్య భావం పాందితే అంత 


అల్బత్వం, నూక్షభావనే దైవత్వం” అని తెలునుకోవాలి దైవత్వం 
పొందటానికి ధ్యానం చెయ్యాలి. 


p———™ 


నష్టం కానీ, దుఃఖం కానీ కలిగించడమే పాపం”. 

అలా ఇతరులకు, ఇతర ప్రాణులకు కష్టం కలిగిస్తే పావం 
ఎందుకవుతుంది? కారణం నృష్టిలోని నమస్త ప్రాణులు భగవంతుని 
స్వరూపాలే. ఎవరికి మన వల్ల కష్టం కలిగినా అది భగవంతునికి కలిగినట్టే. 
సృష్టిలో అంతా ఒకటే. అందుచేత మన వల్ల ఎవరికీ నష్టం కలగకూడదు. 
అలా కష్టం కలిగించిందే పాపం అవుతుంది. 

ఆ పావ ఫలితం అనుభవిన్తాం. కారణం, ఆ కష్టం ఎంత 


స్వార్థం కోసం ఇతరులకు, ఇతర ప్రాణులకు నష్టం కలిగిస్తుండటమే. 
అలా పాపాలు చేసి, భగవంతుణ్ణి పాపాలు క్షమించమని 
కోరుతున్నాం. అంటే మనం ఇతరులకు కలిగించిన కష్టం 
మరచిపామ్మంటున్నాం. పాపాలు క్షమించడం అంటే నేను ఇతరులకు 
కష్టం కలిగించాను. అయినా సరే నువ్వు నాకు కష్టం కలిగించకు అని 
వేడుకుంటున్నాం. అలా ఆయన మనల్ని క్షమించేస్తే మనం ఇంకా ఇతరుల్ని 
కష్టపెడుతూనే ఉంటాం, నష్టపెడుతూనే వుంటాం. మనం సుఖంగా 


చెంపమీద కొడితే వెంటనే వాడి రెండు చెంపలు వాయిస్తాం. ఒకటి 
తిడితే నాలుగు తిట్టేదాకా వూరుకోం. శాంతించం. అంటే మనకు కష్టం 
కలిగించిన వాడికి రెట్టింపు నష్టం కలిగిస్తే కానీ శాంతించం. ఒకవేళ 
మనకు కష్టం కలిగించిన వాడిని మనం ఏమీ చెయ్యలేకపోతే లోపల 
తిట్టుకుంటాం. నేనేమీ చెయ్యలేకపోయినా పైన భగవంతుడున్నాడు 
ఆయన నీకు ఇంతకు అంత శిక్ష వేస్తాడు. నా నుంచి తప్పించుకున్నా 
భగవంతుని నుంచి తప్పించుకోలేవు అని శాపనార్థాలు పెడతాం. అలా 


99 


ఎక్కువ చేస్తారు కదా? పెద్ద పెద్ద పాపాలు చేస్తారు కదా?. అందరూ 
తమ స్వార్థం కోసం పాపాలే చేస్తుంటే ఇక ప్రపంచంలో శాంతి ఎక్కడ 
వుంటుంది? ఆనందం ఎక్కడ వుంటుంది? అందరూ ఎప్పడూ ఇతరుల 
వల్ల కష్టాలు పడుతూనే వుంటారు. నష్టం అనుభవిస్తూనే వుంటారు కదా? 

మరి భగవంతుడు అందరినీ కష్టాలతో, నష్టాలతో, దుఃఖంలో 
జీవించటానికేనా ఈ నృష్టి చేసింది? మనల్ని నృష్టించింది? మరి 
మనమంతా ఆనందంగా జీవించనక్కరలేదా? అందరూ ఇలా పాపాలు 
చేసి క్షమించమంటే ప్రపంచంలో శాంతి, ఆనందం ఎక్కడ వుంటాయి? 


మనకు కలిగే కష్టాలకు కారణం గతంలో మనం చేసిన పాపాలే 
అంటే మనం ఇతరులకు కలిగించిన కష్టాలకు ఫలితమే. అందుచేత 
కష్టాలు వస్తే పాపాలు క్షమించమని భగవంతుని ప్రార్థించడం కాదు. ఆ 


100 


“నమభావమే సరైన భావన" 

మాంసాహారం భుజించడమంటే ఒక జీవి యొక్క ఆనందాన్ని 
భుజించడమే. 

జంతువుల్ని చంపేటవుడు అవి భయానికి గురవుతాయి. 
అప్పుడు వాటిలో కొన్ని విష పదార్థాలు విడుదలవుతాయి. వాటిని 
భుజించడం వల్ల మానవులు అనారోగ్యానికి గురవుతారు. 
మాంసాహారం భుజించడం వల్ల మనకు పైలోక వాసుల నుండి 
అందే సమాచారం గ్రహించలేం. వారి సందేశాలు కూడా తెలుసుకునే 
శక్తి తగ్గిపోతుంది. వారు మనకు సాయం చెయ్యడానికి ఎన్నో 
రకాలుగా ప్రయత్షిస్తుంటారు. ఆ అవకాశం కోల్పోయిన వారమవుతాం. 

శాఖాహారం తీసుకోవడం భూమి మీద నర్వ జీవులతో స్నేహ 
సంబంధాలు ఏర్పరచు కోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 

భూమి మీద పురుగు మందులతో చేసే సేద్యం కంటే సహజ 
సిద్ధమైన సేద్యం మంచి ఫలసాయం ఇస్తుంది. 

ఇంకా మాంసం కోనం జంతువులను చాలా క్రూరంగా 
హింసిస్తారు. పక్షులను, జంతువులను ఇరుకు గదులలో, బోనుల్లో 
కదలటానికి వీలు లేకుండా వుంచుతారు. నీరు ఇవ్వరు. అవి 
నరకయాతన అనుభవిస్తాయి. 

జంతువుల భావం ఈ విధంగా వుంటుంది. మానవులు వారి 
తిండి కోసం, బట్టకోసం తమని వాడుకున్నా ఫరవాలేదు. మేము 
బాధపడం కానీ, వాటి కోసం వారు ఉపయోగించే పద్ధతి, మా 
పట్ల ప్రవర్తించే తీరే మాకు చాలా బాధను కలిగిస్తాయి. క్రూరాతి 
క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా, మేము ప్రాణులు కానట్లు, మాకు ప్రాణం 
లేనట్టు, మాకు బాధ లేనట్టు, మేము నిర్జీవులైనట్లు, రాక్షనంగా 
ప్రవర్తించడమే మాకు కలిగించే బాధ. అది ఘోరాతి ఘోరమైన 
చర్య, దయ దాక్షిణ్యం లేని ప్రవర్తన. అదే మాకు బాధాకరం. అదే 
జంతువుల వేదన. 


101 


అందుచేత జంతు ఆవోరాన్ని మానాలి. గమనిస్తే జంతువులు 
మానవుల్ని ఎంతో ప్రేమిస్తుంటాయి. మానవుల ఆనందం కోసం అవి 
ఎంతో కష్టపడుతుంటాయి. పాలు ఇస్తాయి (ఆవులు, గేదెలు), పాలం 
దున్గుతాయి, బళ్ళు లాగుతు న్నాయి, వాహనంలా ఉపయోగ పడుతు 
న్నాయి (ఎద్దులు). ప్రయాణానికి ఉపయోగ పడతాయి (ఒంటె, గుర్రం), 
బరువైన పనులు చేస్తాయి (ఏనుగు), ఇంటిని కాపలా కాస్తాయి 
(కుక్కలు), ఆనందాన్ని ఇస్తాయి (పక్షులు). 

వాటి పట్ల మానవులు ఎలా ప్రవర్తించినా, ఎంత క్రూరంగా 
ప్రవర్తించినా అవి ఎవరికీ నేరారోవణ చెయ్యవు (కంప్లయింట్‌ 
చెయ్యవు). అలా ప్రేమిన్తూనే వుంటాయి. విశ్వాసం చూపిస్తాయి. 
అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడవు. తమలో తాము 
బాధపడతాయి. తప్ప చెప్పలేవు. చెప్పవు. అందుచేత మానవులు వాటి 
బాధను అర్థం చేసుకోవాలి. అవి ప్రాణులే అని తెలుసుకోవాలి. మనలాగే 
వాటికి బాధ వుంటుందని గ్రహించాలి. వాటి మీద అత్యాచారం ఆపాలి. 
హింస ఆపాలి. మాంస భక్షణ మానాలి. 

అన్ని జీవుల పట్ల 'సమ భావన కలిగి వుండాలి. అదే 'సరైన 
అన్ని జీవులు భగవత్‌ స్వరూపాలు కాబట్టి. 

అటువంటి భావం కలగాలంటే 'ధ్యానం' చెయ్యడం ఒక్కటే 
మార్గం. 'ధ్యానం' చేసే కొద్దీ అన్ని జీవుల పట్ల సమానమైన భావన 
ఏర్పడుతుంది. అన్ని జీవులు మనతో సమానమని అర్థం చేసుకుంటాం. 


102 


1. ప్రతిరోజూ ధ్యానం చేయడం మరచిపోకండి! 


6. ప్రతిరోజూ పత్రిగారి సిడిలు ఖాళీగా ఉన్నప్పడు కనీసం ఒకసారైనా వినడం 
మరచిపోకండి! 

7. శాఖాహారాన్షి మితంగా తీసుకోవడం మరచిపోకండి! 

8 అవనరమైనవుడే మాట్లాడడం, నరైన విధంగా మాట్లాడడం 
మర 

9. సమయాన్ని వృథా చేయకూడదని మరచిపోకండి! 

10. నంభాషణలలో ఇతరుల దోషాలు ప్రస్తావించడం, విమర్శించడం 
'మానాలని మరచిపోకండి! 

11. ఇతరులలోని మంచే చూడాలని మరచిపోకండి. 

12. మాటలలో, ఆలోచనలలో, పనులలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో 
గమనించడం మరచిపోకండి! 

13. వీలైనంత వరకూ మౌనాన్ని పాటించడం మరచిపోకండి! 

14 త్రికరణ శుద్ధి అంటే ఏది ఆలోచిన్తున్నామో అదే చెప్పడం, ఏది 
చెపుతున్నామో అదే చేయడం... అని మరచిపోకండి! 

15. వర్తమానంలోనే జీవించడం మరచిపోకండి! 

16. జీవితంలో ఏది జరిగినా అది మంచికే అని మరచిపోకండి! 

17. అందరూ ఒకటే కనుక అందరినీ ప్రేమించడం మరచిపోకండి! 

18. ఇతరులు గుర్తించాలనే, ఇతరులలో పేరు రావాలనే ఆరాటం అవసరం 
లేదని 


19. “ఇతరులు ఏమనుకుంటున్నారు?” అని కాకుండా “నేను భగవంతుడు, 
ఏమనుకుంటున్నాను?” అని పనులు చేయడం మరచిపోకండి! 

20. “ఈ దేహం నేను కాదు; ఆత్మే నేను” అని మరచిపోకండి! 

21. దేహంతో పాటు మనస్సు, బుద్ధి, ఆత్మ ఉన్నాయని మరచిపోకండి. 

22. చేసే ఏ పనైనా ఆత్మకు లాభించాలని మరచిపోకండి! 

23. కనిపించేవన్నీ శాశ్వతం కావని మరచిపోకండి! 

24. సాధించే విజయాలకు కారణం మనమే అని మరచిపోకండి! 


103 


25. తాత్కాలికమైన వాటి కోనం కాక శాశ్వతమైన వాటి కోనం 
ప్రయత్తించాలని మరచిపోకండి! 
26 సంపదలూ, భోగభాగ్మాలూ అన్నీ నశించి పోయేవేనని మరచిపోకండి! 


28. సృష్టి నుండి ఏదైనా ఇస్తేనే వస్తుందని మరచిపోకండి. 

29. ఏది ఇస్తే అదే వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. “ఏది విత్తుతే అదే 
పొందుతాం” అని మరచిపోకండి. 

30. “పంచితేనే పెంచబడుతుందని” మరచిపోకండి. 

31. దోచుకోవడం నష్టమనీ, దాచుకోవడం వృర్థమనీ, పంచడమే లాభమని 
మరచిపోకండి. 

32. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని మరచిపోకండి! 

33. శ్రద్ధ ఉన్నవాడికే, కష్టపడిన వాడికే ఫలితం ఉంటుందని మరచిపోకండి! 

34. “ఆత్మే భగవంతుడని” మరచిపోకండి. 

35. అంతరాత్మ రూపంలో ఉన్న భగవంతుని మాటలు వినడం మరచిపోకండి! 

36 మనం చేసే పనులు కంటే ఆ పనులు చేయడానికి మన భావమేమిటి? 
అన్నదే ముఖ్యమని మరచిపోకండి. 

37. మనకు ఇహలోక జీవితం, పరలోక జీవితం అని రెండు రకాల జీవితాలు 
న్నాయని మరచిపోకండి. 

38 మనకు మరణించిన తరువాత కూడా జీవితం ఉందని మరచిపోకండి. 


44. “నాకే అన్నీ తెలుసు” అని కాకుండా “ప్రక్కవారికి కూడా తెలుసు” అని 
మరచిపోకండి! 

45. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలని మరచిపోకండి! 

46 మనకన్నా ఎక్కువ తెలిసిన వారి దగ్గర వినయంగా ఉండాలని 
మరచిపోకండి! 

47. తప్పలు చేయని వారు కాదు, తమ తప్పలు తెలుసుకునే వారే గొప్పవారని 
మరచిపోకండి! 

48. మన జీవితంలో జరిగే వాటన్నిటికీ మనమే బాధ్యులమని మరచిపోకండి! 


జీవితం సుఖ, సంతోషాలతో, ఆనందంగా ఉండాలంటే 
జీవించడంలో నైపుణ్యం సంపాదించాలి. అంటే వైప్రుణ్యంతో 
జీవించాలి. జీవించడంలో వైఫపుణ్యం. సంపాదించాలంటే, 
జీవితం గురించి తెలుసుకోవాలి. జీవితం గురించి తంత 
తెలునుకున్నా ఇంకా తెలునుకోవలనింది ఉంటూనే 
ఉంటుంది. 

డాతషరల పత్రీజీ: పరిచయ భాగ్యం కలిగిన తరువాత 


